


(కవితా సంకలనం) 











(కవితా సంకలనం) 


సంపాదకత్త్వం 


శా ఏ. శ్రీతందస్పాలు 


యం,.ప, వీ. హెబ్‌డి,, 


AIS 


సాహిత్య, సాంస్కృతిక సంస్థ 


(స్థాపితం 1977  రి.నెం. 2337/89) 
ఇ.నెం. 5-11-481, విద్యారణ్యపురి, 
హనుమకొండ, వరంగల్లు - 506 009 


_ 1977-2002 


CHITRABHANU 
(Collection of Free Verse Poetry) 
Edited by Dr. T. SRIRANGA SWAMY, M.A., Ph.D. 


PUBLICATION No. 37 


13th APRIL, 2002 (Ugadi) 
© srilekha Sahithi, Wel. 


Price Rs. 40/- 


టైటిల్‌: క్రిష్ణ కిషోర్‌ 
(ఆంధ్రప్రభ నచిత్ర వారన త్రికకు కృతజ్ఞతలతో...) 


For Copies : 


SRILEKHA SAHITH! 
H.No. 5-11-481, Vidyaranyapuri 
HANAMKONDA - 506 wm Dist. Warangal, 


VISALAANDHRA PUBLISHING HOUSE, క, Hyderabad 
andits BRANCHES 


Printed at | 
SRI SHANTHI Offset Printers, Hanamkonda. Ph. 1. 579541 


26న వసంత సందర్భం... 


నమాజము ననునరింబి నంఘటితుడై కవి రచనను నెలువరిన్తుంటే సాహిత్యంలో 
క్రొత్త (ొత్త ఉద్యమాలు తలయెత్తుతున్తువ్లుడే ఆ ఉద్యమ చైతన్యానికి ప్రాతినిధ్యం 
వహించే కవులలో ఉద్యమభావజాలానికి నిబద్దమైనట్లు ఎక్కువమంది కనబడుతుంటారు. 
ఒక ఉద్యమానికిగానీ, నిద్దాంతానికిగాన్సీ వాదానికిగానీ, భోరణికిగానీ లేదా ఉత్తమ కవితా 
లక్ష్యానికిగాని కని నిబద్దుడైన దానినిబట్టి అతని దర్భనమేమిటోో, దానినిబట్టి అతడు ఏమి 
' .చెవుతున్నాడో వివేచించటానికి వీలౌతుంది. కవి దర్భనము నుండి పై నాలుగు అంశాలూ 
నవాజంగా వుట్టి వికసిస్తాయి. ప్రక్రియలు దర్భన మూలం కాబట్టి ఏమి చెప్పేదీ, ఎలా 
చెప్పేదీ, ఎ ప్రక్రియలో దానిని ఆవిష్కరించేద్‌ కవి దర్భనం నిర్హయిస్తుంది. అంటే - రచనకు = 
సంబంధించిన భావ అభివ్యక్తి శిల్పం, వాహిక మొదలైన అంశాలను కవి తానుద్దేళించిన 
రూపానికి అనుగుణంగా తన రచనను రూపొందిస్తాడు. 


కవితా సంకలనాలలో ఒక నిబద్ధత అంటూ ఉండదు. ఏకనూత్రత కూడా ఉండదు. 
ఎవరి స్వేబ్బ వారిది. దర్భనం వారి వారి న్వంతం. శైలి ఒక్కోతీరు. ఈ విభిన్సమైన కోణాలను 
కవితా నంకలనాలలో ఎకకాలంలో చూడవచ్చును. నవరస రుబిమయంగా ఉంటుంది. 
అందువలన ఈ కవితా సంకలనాలు ఉగాది పచ్చడిలాంటివి. నమైక్య భావనకు ప్రతీకలు. 


 అభిమానముతో, ఆప్యాయతతో ఆదరిన్తున్స సాహతీ మిత్రుల, కవుల అనురాగ 
_నృందనయే శ్రీలేఖ సాహితి అందిస్తున సంకలనాలు. ఈ నంకలనాల ద్వారా నుమారుగా 
శతాధిక కవులను, ౩5గురు కథకులను, 15 వ్యానకర్తలను వరిచయం చేసామని గర్వంగా 
చెప్పుకుంటున్నాము. ఈ రచయితలందరకు కృతజ్ఞతలు. ఈ ఉగాదితో 26వ వనంతంలోకి . 
అడుగిడుతున్నాము... “స్తేహం నీడనిచ్చే చెట్టులాంటిది” అన్స నూక్తిని నమ్ముతూ. 

శ్రీలేఖ సాహితి యానంలో చేయూతను అందిన్తున్స మిత్రులకు, పెద్దలకు, 
అభిమానులకు ధన్యవాదాలు. శ్రీలేఖ సాహితి వున్తకము అంటే తన న్వంత వుస్తకముగా 
భావింబి ముద్రణలో నహకరెస్తున శ్రీ శ్రీ వి. నర్చింవారెడ్డి గౌరికీ కృతజ్ఞతలు. 





a జ మ . స్రాహితీసేవలో.. 
తేది: 13-04-2002... దాఃటి. శ్రీరంగస్వా | 
'. వరంగలు. ప. అధ్యక్షుడు. 
న శ్రీలేఖ సాహితి, వరంగల్లు. 


శీలేఖ సాహితి ప్రచురణలు... 


37. చిత్రభాను (కవితా సంకలనం) - డా॥ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 


1. శ్రీరామ శతకము - శ్రీ టి. రామానుజస్వామి రూ. 10.00 
2. కవితా గానం - శ్రీమతి టి. ఇందిరా చిరంజీవి రూ. 3.00 
3. దటు జేంటిల్‌ మెన్‌ ఆఫ్‌ వెరోనా - డా॥ జి. దామోదర్‌ (తెలుగు అనువాదం) రూ. 60.00 
4. వేణుతరంగాలు - శ్రీ యల్‌, వేణుగోపాల్‌ రావు (రెండవ ముద్రణ) కూ 500 
5. ప్రభవ (కవితా సంకలనం) - శ్రీ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) ఒక సహృదయం 
6. వరంగల్లు జిల్లా రచయితలవాజ్మయజీవిత సూచిక - శ్రీ టి.శ్రీరంగస్వామి రూ. 15.00 
7. కవితావనం - శ్రీమతి టి. ఇందిరా చిరంజీవి రూ. 6.00 
8. జన్మభూమి సిరులు - శ్రీ పల్లె సీను రూ. 6.00 
9. జీవనరాగాలు - శ్రీ యల్‌. వెణుగోపాలరావు రూ. 10.00 
10. శుక్ల (కవితా సంకలనం)- శ్రీ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 5.00 
11. ఎమ్మెస్సార్‌ కథలు - శ్రీ యం. సుబ్బారావు రూ. 9.00 
12. ప్రమోదూత (కవితా సంకలనం) శ్రీ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 6.00 
13. నా మాట (శతకం) - శ్రీ యం. సుబ్బారావు రూ. 3.00 
14. ఎకశిల వైతాళికులు(వ్యాస సంకలనం)- శ్రీ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 30.00 
15. ప్రజోత్పత్తి (కవితాసంకలనం) - శ్రీ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 6.00 
16. కోవెల సుప్రసన్నాచార్యులు వాజ్మయ జీవిత సూచిక - శ్రీ టి. శ్రీరంగస్వామి రూ. 15.00 
17. కావ్యం-కవిస్వామ్యం - డా॥ కోవెల సంపత్కుమారాచార్యులు | రూ. 30.00 
18. విశ్వనాథవారి కృష్ణ కావ్యాలు - డా॥ టి. శ్రీరంగస్వామి రూ. 60.00 
19. నిరంతరం (కవితా సంపుటి) - డా॥ టి. శ్రీరంగస్వామి రూ. 10.00 
20. మాధవ మాధుర్యం (కృష్ణతత్త్వ వీచిక) - శ్రీపల్లె వ్‌ రూ. 26.00 
21. ఈశ్వర (కవితా సంకలనం) - డా॥ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 10.00 
22. సాహితీ గవాక్షం (వ్యాససంపుటి) - డా॥ టి. శ్రీరంగస్వామి రూ. 30.00 
23. సరయేవోనుండి ఏకశిలకు (అనుసృజన కవితలు) - డా॥ టి. శ్రీరంగస్వామి రూ. 30.00 
24. రాగ పంక్తులు (కవితా సంపుటి) - శ్రీ పల్లె సీను రూ. 30.00 
 25.ప్రమాది (కవితా సంకలనం) - డా॥ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 30.00. 
26. మనోరాగం (కవితా సంపుటి) - శ్రీ ఆర్‌. రంగస్వామి గౌడ్‌ రూ. 30.00 
| 27. విక్రమ (కవితా సంకలనం) - డా॥ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 30.00 
28. అవధానవసంతం - డౌా॥ ఆశావాది ప్రకాశరావు రూ. 30.00 
29. వృష (కవితా సంకలనం) - డా॥ టి. శ్రీరంగస్వామి (సంపాదకత్వం) రూ. 30.00 
30. నిజాం రాజు అధికారం అంతమొందిన రోజు - శ్రీనందనం కృపాకర్‌ రూ.30.00 
31. పెరుగుతున్న కాలుష్యం-తరుగుతున్న ఆయుష్యం - శ్రీనందనం కృపాకర్‌ . రూ. 40.00 
32. శ్రీలేఖ (కథా సంకలనము) - డా॥ టి. శ్రీరంగస్వామి స. రూ. 60.00 
33. ఉషస్సు (కవితలు) - యం. నరేందర్‌ రెడ్డి రూ. 20.00 
34. విహంగవీక్షణ (సమీక్షలు) - ఎమ్మెస్సార్‌ రూ. 20.00 
35. దోస్తానా (కథలు) - వరిగొండ కాంతారావు రూ50-00 
36. కాలం వెంట నడిచి వస్తున్న... -(నమిలికొండ అభినందన ల! శ్రీరంగస్వామి! (సం.) రూ. 40.00 
40.00 


చిత్రభాను. 


మునిషకంటె క్ష తఘ్నుడు ఎవరు ? 
- డి. శ్రీధరాచార్య 
వసంత కాలం-అనంత లాస్యమై 
దిగంతాల నడుమ-ప్రకృతి సీమపై 
పులకరింతలు వొడిమి-భూగర్భ్ధము చలించి 
తరుశాఖలు చీల్చకుని-శాఖోపశాఖలై 
నవనవోన్మేష చివుళ్ళ జనించి 
ప్రకృతి పరవశం-పొందడం సహజం 
కాని, ఇలా తలంపై మానవ 'స్వార్థం' 
కత్తులుదూసి-కరుకు గుండెలతో 
తమ కుత్తుకల్షి-తామే నరుక్కునే 
క్రూర కసాయితనంతో- 
చివుళ్టను-ఇగుక్టను-కాదు 
మొత్తం వనసీమల్ని 
నరికి-నాశనం చేస్తోంటే- 
'మూగజీవాలు' కకావికలై 
పరుగులుటిసి-ప్రాణాలు వదులుతుంటే- 
మఘూగప్రాణుల-చముకలు-చర్మాలు- 
అమ్మ-మనుగడ సాగిస్తున్న 
మనిషా ప్రకృతిలో గొప్పవాడు ? 
ప్రకృతి మనిషికి చేసిన అన్యాయం ఏమిటి ?? 
_గాలి! నీరు |! తిండి | 
అన్నీయిచ్చి బ్రతికిస్తోందే !॥ 
ఇంతకంటే కృతఘ్నత ఏది ? 
మనిషికంటే క్యతఘ్ముడు ఎవరు ?? 
ఇ.నెం.9-40, రాజీవ్‌నగర్‌ కాలనీ, ఆదిలాబాద్‌ - 504 001 
క్‌ 


చిత్రభాను 
- శీలం రాజేశం 

ఎండకు వానకు ఛత్రం ! చిత్రం ! 
కూటికి రోటికి పాట విచిత్రం ! 

ఏజన్‌ ట్వంటీ ట్వంటీ కాలం ! అవ్వా ! 

ఒక ఓటేయ్‌ బాంచను ! 

సీటెక్కి కూర్చంట ! 

ఊరూర వాడవాడల 

ఇల్లిల్లు ఎల్లవేళల తిరుగుతున్న 

ఇచ్చే ఓటేదో నాకే వేసేయ్‌ ! 

మీతోనే ఉంటా ! మీ సొమ్మే తింటా ! 
_అందినంత-అప్పచేస్తా 

అట్టెసరు-అభివృద్ధి చేస్తా ! 

హైటెక్కు ట్రిక్కులు చూపుతా! 

చేనేత వారైనా-డొక్కెండిన రైతైనా 
పారదర్శకములో పండ్లు ఇగిలిస్తా ! 
పల్లెపట్టుకొమ్మల్లో కోటికొమ్మలాడిస్తా ! 
నిరుద్యోగ యువతను. 

నిరంతరం రోడ్డు దిమ్మ రిగావిస్తా ! " 
రిమ్మ తిరిగేయట్లు రు వడ్డిస్తా 1. 
కంటికి కునుకురాకుండా . 


కుంటి సాకులు శోధిస్తూ కుచ్చు టోపీ తొడిగిస్తా! . 


| ఇనెంకర-డర, అష్బరబజార్‌. హన్నకాండ. కా. 001. 
| 5 


' చిత్రభాను 


నివు 
- కురిమిండ్ల సృజన 

ఇంకన్నాళ్లి పరాథిన బతుకు అని 
బతుకంతా నీరసించే బదులు 
బూజు పట్టిన నీ ఆలోచనలను 
బూజు దులిపి పదునెక్కించుకో | 
అవే నీ తలరాతని మారుస్తాయని తెలుసుకో ! 
నిన్ను పొగడ్తలతో ముంచెత్తి 
అనాచారాల జిడ్డుతో కప్పెడుతున్న 
సమాజాన్ని హైటెక్‌ కుట్రలను నిలదిసే 
ప్రశ్షగా పరివర్తన చెందు. = 
బతుకు స్వేఛ్చ కోసం పోరాడాల్సిన 
బాధిత స్త్రీవి నీవు 
నేను పీడిత స్తీని అని కృంగిపోకు 
కొలిమి నుండి లేచే అగ్షికీలవై 
ముసుగులను తెరలను 
చెరలను దహించెయ్‌ 
చీకటితో సుటీర్ల పోరాటంచేసి 
గెలుపుల వెలుగులు ప్రసరించే 


క్రొత్త ఉదయాలను స్వాగతించు నీవు. 


" ఇ.నం.3-14-450/3, దుర్గా కాలనీ, రెడ్డి కాలనీ, హన్మకొండ-506 001 
. = టల ననన ఇ ; ం ం | క లన 


ర్‌ 


శ్రీలేఖ సాహితి 


భారం 
= ఎం౦. భండారి 

అగ్రిమెంట్లకమ్ముడు పోయే 
అర్థబానిసత్వాన్ని సైతం 
హర్షించలేకపోయినా 
సంపూర్ణ బానిసత్వానికి 
నాకై నేనే సరండరైపోయి 
అడుగులకు మడుగులొత్తుతున్నాను 
ఆకలి అభిమానాలు 
ఆశయాన్ని ఇరువైపుల 
చురకత్తుల్లా పొడుస్తుంటే 


మనను క్షణ క్షణం 


చిత్రవధను అనుభవిస్తుంది 


చావడానికైనా, బతకడానికైనా 


భారం అవుతుంది. 


క్వార్టర్‌ నెం.333/డి, సి.ఐ.డి. కాలనీ, కాచిగూడ, హైద్రాబాద్‌-500 027 


8 


చిత్రభాను 


నన్ను క్షణుంచు కన్నా | 


- నామిని సుజనాదేవి 
పురిటి పొత్తిళ వెచ్చదనం పూర్తిగా వీడకముందే 
బ్రాహ్మజ్ఞానంపడి బాహ్మలోకాన్ని ఏక్షించక ముందే 
నులివెచ్చని మాత్య ఒడి, పాల మధురిమ ఆస్వాదించక ముందే 
నిర్ధాక్షిణ్యంగా పట్టుకోలేని చేతులకు పాల సీసానందించి 
కేర్‌ సెంటర్లో ఆయా చేతుల్లో నువ్వేడుస్తుంటే 
ఆర్తిగా అక్కున చేర్చకోవాలనుకున్న నేను 

గడియారాన్ని చూసిన కళ్ల 
సంకేతానికి ప్రతిస్పందించి 
మనస్ఫందించిన ఆదేశానునారంగా 
అలివేణి మనస్సు వెన్న అన్న నానుడి 
అబద్ధం చేస్తూ అలివేణి మనసు వెండిలా పతనం 
కర్కశ హృదయాలనుసైతం కరిగించగల నీ 
కన్నీరు కఠిన పాషాణమైన నా హృదయాన్ని కరిగించలేక 
మాత్య హృదయం అమృతం అన్న 
కవి మాటలు అబద్ధం చేస్తూ 
వెళుతున్న నన్ను క్షమించు కన్నా! 
అన్ని సదుపాయాలు కల్చిస్తున్నాననే 
సాకుతో, కర్తవ్యం మరిచి కర్కశంగా కాసులకు 
కడుపుతీపి నమ్ముకుంటున్న ఈ = 
కన్నతల్లిని క్షమిస్తావు కదూ కన్నా! 





L.L.C. of India బ్రాంచ్‌, పోచమ్మ మైదాన్‌, వరంగల్లు-506 012 


అడని న్యాయం 
J - అంబల్ల జనార్దన 
నోరున్న వారిదే ఊరనే వారు కాని ఈ రోజుల్లో ? 

ధనవంతులదే ఊరు, బలవంతులదే రాజ్యం 
ఎవరితోనేం, ఏ పవైతేనేం డబ్బు ఎర చాలు, 
కాదూ కూడదంటే, దండం దడ పుట్టిస్తుంది 
పార్టీ టికెట్టుకు సేవ కాదు కొలబద్ద ఉండాలి 
బుద్దిజీవులంతా తమ ఓటు హక్కు వాడక 
ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటే 
నోట్లతో ఓట్లు కొని గద్దె నెక్కుతున్నారు అధములు 
పీడిస్తున్నారు జనాన్ని శాయశక్తులా - 
దోచుకుంటున్నారు దేశాన్ని నాలుగు చేతులా 
మందులూ, ఎరువులూ, పశుగ్రాసం, శవపేటిక 
చక్కెరా, సిమెంటూ, టెలికామూ కావేటి సాము కనర్హం 
ఆశ్రిత జనపక్షపాతంతో అధికార దుర్వినియోగంతో 
ప్రజాస్వామ్మం సాక్షిగా పదవులను కాజేసి 
దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు 
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏలుతున్నారు రాజ్యాలు. 
విధిరాతను నొసటి గీతను మార్చడం మనవల్ల కాదని 

_ ఎవరి పాపకూపంలో వారే పడి చస్తారని 

ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనలో మనం అనుకుంటే. = 

మేకవన్నై పులుల విజృంభణ ఖాయం, మన మనుగడ దుర్దరం.. 
అన్యాయాలకు అక్రమాలకు సభ్యత్వపు ముసుగేసి 
నేత కుక్కలు దేశ విస్తరిని చిందర వందర చేస్తుంటే 
నిరాసక్తతో, నిరాశతో మనం నీరస పడిపోతే 
అడవి న్యాయమే అసలు న్మ్యాయమౌతుంది. 





"౨-204, థీరజ్‌కిరణ్‌, చించోటిబందర్‌ రోడ్‌, మాలాడ్‌(వెస్ట్‌), ముంబై-400 064 ఫోన్‌: 8751550 
10-5; = 


చిత్రభాను 


అత్తరు మట్టి 
అవి లు 
- అనిశెట్టి రజిత 
మట్టిలో పుట్టి మట్టిలో కలిసే మనిషికి 
మట్టి వాసన తెలియకుంటేనే ఆశ్చర్యం 
వాన కురిస్తే ఆవిర్లెత్తే మట్టి వాసన 
మట్టిలోంచి మొలిచే పచ్చని మొక్క. 
లేలేత పసికందుల పూల వాసన 
మట్టి బంధమే మనిషికుండే శాశ్వత బంధం 
బక వాస్తవిక స్పర్మానుబంధం 
శ్రమను మించిన ధనం 
చెమటను మించిన అత్తరు ఏమున్నది 
_ శ్రమజీవులకు చెమటే అత్తరు 
కన్నీరే పన్నీరు 
మట్టే బంగారం 
మట్టంటే జీవ వనరు 


వగరులన్నింటికీ మూలమైన తల్లి వనరు 


ఆ మట్టిని సేవించే మనిషే 
నా మయమహాదైవం 


ఆ మట్టి వాసనే నాకత్తరుమయం. 


ఇ.నెం.3-12-60, కుమార్‌పల్లి, హన్మకొండ, జి॥ వరంగలు-506 001 ఫోన్‌: 450493 ._. 
| స్ట క | రా 
11 


శ్రీలేఖ సాహితి 


భారత-బాధ 
- డా॥ కాసర్ల రంగారావు 
మానవ జాతి మహాప్రస్థానంలో మతం వాత 
జాతి గుండె చప్పడులో మతం కోత. 
ప్రపంచ ఆధిపత్యానికై మతమౌడ్యపు కాపు నారా 
కాపు కాచి కాయిస్తోంది అగ్రరాజ్య డేరా 
బ్రోకరై పాకిస్తాన్‌ తాగిస్తోంది యువతతో మనసారా 
“మతం మత్తు” అన్నావా మార్క్‌ 
సారాకే ప్రత్యామ్నాయం చేసారిట క్రూక్స్స్‌ 
అమెరికాయే ఇప్పడున్న అతిపెద్ద కామందు 
ప్రపంచానికి దాపురించిన అత్ముగ్రపు రాబందు. 
తన ఒంటిని తన ఇంటిని చక్కదిద్దలేని బడాయి 
' ప్రతి సందున ప్రతి గొందున తన మాటే చెల్లాలని లడాయి. 
కోరలు తీసిన పామై పోయిందిక రష్యా ! 
ఎందుకింక పాత కథ చెప్తావు శిష్యా? 
గరళాన్ని ర్షి-గగనాన్ని వ్రి మ్రుంగినట్టి చైనా 
మంచి-చెడు గ్రహిస్తుంది ఇకనుంచైనా. 
మూర్జునికి ఇరుప్రక్కల అమెరికా-చైనా 
 ముపే స్పటల దాడులతో భారత్‌ సతమతమౌనా. 
సాచి కొట్టె చెప్ప దెబ్బ ఒసామా బిన్‌లాడెన్‌ 
బుద్ధి రాదు వానికింక ఏమి చెప్పదున్‌. . 
ఎంత చక్కని నీతి సూక్తులు చెప్తున్నాడు చూడు 
 విడువలేడు ఇష్టటికైనా ప్రియ నేస్తం తోడు. 





Qtr. No. B.E.-18, IM Colony, KTPS పాల్వంచ, జి॥ ఖమ్మం-507 115 


చిత్రభాను 


నెనెవరిని ? 


- భండారు విజయ 

మానవ హోమంలోని చితుకును 

భయం గుప్పిటిలోని బంటిని 

పట్టపగలైనా, స్వాతంత్ర్యం లేని బ్రతుకును 

కట్టుబాట్ల పలుపు, తాళ్ళను మోసే మెడను 

 సంకెళ్ళుబడిన స్వేచ్చను 

బాధ్యతలే తప్ప హక్కుల భాష తెలియని లిపిని 

యాసిడ్‌ పూతల ప్రేమను 

ఆత్మహత్యల నొవాక్రానును 

తలారా స్న్మానమాడే కిరోసిన్‌ను 

నన్ను నేను బందీగా మార్చుకొని 

భావాలని విడిచిన బట్టల్లా బకిట్లనిండా నానబెట్టి 

డిగ్రీలన్షింటిని మేకులకు తగిలించి 

చేసే ఉద్యోగానికి న్యాయం చేయలేక 

రాజీనామా పత్రాన్ని కూడా 

ఇనుప బీరువాలోని చీరల మడతల్లో దాచిపెట్టి 

అక్షర జ్ఞానాన్ని కేవలం 

అమ్మతనానికే అంకితమిస్తూ 

_ ప్రజ్ఞా పాటవాలన్నింటిని కుటుంబంలోకి కుమ్మ రించి 

మసి బారిన పొగ గొట్టాన్నై 

వచ్చే పోయే అతిథులకి మర్యాదనై 

సగటు స్పృహను కోల్ల్తోయిన ఇల్లాలిని 

బ్రతుకుతూ... చస్త్మూవున్నా.... 
మానవీయతకు అద్దంపట్టిన ఆడదాన్ని 

F-10, B-1, HIG-], బాగ్‌లింగంపల్లి, హైద్రాబాదు-500 044 

13 | 


శ్రీలేఖ సాహితి 


ఓ... ఉగ్రవాదమా ! ఓ... యుద్గోన్మాదమా_ |. 


- 'కవిశశాంకి డా! ఆడెపు చంద్రమే 
ఉగ్రవాదం - దురాక్రమణ వాదం, 
యుడ్లోన్మాదం... తీవ్రవాదం ! 


అదే ఇది... ఇదే అది... పేరు ఏదైతేనేం ? 

అన్నింటిలో కామన్‌ విషయం... అదే రక్తపాతం ! 
అందరి గుండెల్లో భయోళత్చేతం - అనంత ఏషాదం, 
అదోగతి తాండవం - అశాంతి ప్రభంజనం ! 


యుద్ధంలో ఎవరూ జఓడరు... 
మరింకెవ్వరూ గెలువరు... 
యుద్ధంలో యుద్ధమే గెలుస్తుంది 
విశ్చంఖల విక్యతమే నిలుస్తుంది ! 


ఓ ఉగ్రవాదమా ! ఓ యుద్దోన్మాదమా ! ఓ దురాక్రమణవాదమా . 
ఓ తీవ్రవాదమా ! మనిషికి ప్రాణం పోసింది నీవు కాదు ! 

ఆ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దింది నీవు కానేకాదు... - 
అలాంటప్పుడు ఆ మనిషి ప్రాణం తీసే హక్కు నీకెక్కడిది ? 


టెర్రరిజం మునుగుతో హర్రరిజాన్ని సృష్టిస్తున్నావు 
విషవలయాన్ని దీస్తూ wn తమన్నాను | 


ఇప్పటికైనా... నీ తప్ప తెలుసుకో, 
మానవత్వముతో మసలుకో, 
చేసిన తప్పకు తలవంచుకో, 
ఎత్తిన తుపాకీని దించుకో |! 


ఇ.నెం.19-10-257, శంభునిే ఎట, పోస్టు: రంగశాయిపేట, వరంగల్లు- 506 005 


14 


“= చిత్రభాను 


“అమ్మ” దైనమే | 
- జోస్యం విద్యాసాగర్‌ 
'అమ్మి అనే పదాన్ని ప్రథమమ్ముగ పల్కిన నాడు లోక మం 
దమ్మ తనొక్కతేయయిన దర్హము గుండెల పొంగిపార్లు నే 
త్రమ్ముల కాంతిపుంజములు రంజిల, మోమున నూత్తమౌ మయూ 
ఇుమ్ములు కానుపింప, పులకాంకురముల్‌ మెయినిండ గల్లగా 
నెమ్మది సంతసమ్ము వెసనిండగ నవ్వెడు 'అమ్మి దైవమే ! 


'నాన్లు అనమ్మ 'నా...న్న అను 'నాన్లు అటంచు పదాలు నేర్చి “మా 
నాన్ష్నయె యెంత తొందరగ 'నాగ్డు అనేసెనటంచు బుగ్గపై 
_ ఎన్నివిధాల ముద్దుల నవెన్నిటి బెట్టెనొ లెక్కలేదు “మా 
కన్నకు బుద్ధిమిన్న పలుకాడిన చాలొకసారి నేర్చు యే 
మన్నను వెంటనే” అనుచు ఆశల తేలెడు “అమ్మ దైవమే! 


పాలను త్రాగు బాలుని గబాలున నన్యులు చూతురంచు చ 
'న్చాల నొసంగు వేళ తనపైట చెరంగును కప్పియుంచు డా 
కేలను కొంగు తీసి చిలికించెడు నవ్వుల జూచి “తుంటరీ 
చాలును లీల లల్లరులు చాలును ఆకలి లేదటంచు గా 
రాలను పోవు చిన్షినను రాగముతో గను 'అమ్మ' దైవమే ! 


_ పడిశెము పట్టునీకు వెధవా జడి వానలనేమి యాటరా ! 
తడిసిన నీ కురుల్తుడిచెద వడిగా" యని గుండెమ్‌ది ఆ 
పొడి పొడి పైట తీసి తడి పూర్తిగ వే తుడిచేసి, ప్రేమగా 
ఒడినను చేర్చి, గుండెనున్న కుదుష్టపు హాయిగూర్చి, ము 
బ్రడి యగుప్రేమ ముద్దు మురిపాలను చూపెడు 'అమ్మి దైవమే ! 


కన్నులు కొంచె మెర్రబడి గట్టిగ తుమ్మిన లేక దగ్గినన్‌ 
“చిన్నికి జబ్బుచేసె”నని చిందులు తోక్కును కాలుసేతు లే = 
'మన్నను వెచ్చనాను అనుమానముతో స్పృశియించి చూచి లే 
దన్న నిజమ్మెరింగియు నిదానము చెందక త్యృప్తిలేక “వెం 
కనుకు మొక్కి వే ముడుపు కట్టు అమాయిక 'అమ్మ' దైవమే ! 
“జోస్యము”, 12-2-877/5, కాంతినగర్‌, మెహదీపట్నం, హైద్రాబాద్‌-500 028 
15 


పండుటాకును నేను... 
- కుసుమ వెంకటరత్నం 
పండుటాకును నేను - రేపోమాపో 
రంగులుడిగి రాలిపోయే దాన్ని ! 
ఎన్నో జడివానలకు తడిచి- 
ఎండి నిలిచిన దాన్ని ! 
వడగాలుల ఎండలలో- 
వడిలిపోయి బడలి బ్రతికిన దాన్ని ! 
ఎన్నో కుసుమాలను నా ఒడిలో దాచి పెంచిన దాన్ని 
ఏమీలేని ఒంటరిగా యిపుడున్న దాన్ని ! 
_ ఓ చిన్నారి లేత చిగురుటాకా ! 
నీలాగే ఒకప్పడు నేనూ- 
నీ మేను సొగసులు చూచి-మురిసిపోకు 
భవిష్యత్తులో భంగపడగలవు జాగ్రత్త 
చిరుగాలికి చిందులువేయకు-చినిగిపోగలవు 
ఎన్నో వసంతాలు నిండాలి నీ బ్రతుకులో 
ముల్లు నీమాదపడ్డా-ముండ్లమాద నీవుపడ్డా 
చినిగి చెడిపోయేది ని బ్రతుక ! 
సుకుమారివిప్పడు నీవు-రేపు ముదిరిటాకువు 
అపై నాలా పండుటాకువవుతావు- | 
తర్వాత నీ స్థానం నీకు తెలియదు 


తెలివిగా మసులుకో-ముందుచూపు చూచుకో ! 


ఇ.నెం.3-14-560, కుసుమ నిలయం, న్యూ కొత్తూరు, హన్మకొండ. ఫోన్‌: 438377 


చిత్రభాను 


గ్లోబలౌజేషన్‌ 
- కొలకలూరి (నడకుర్తి స్వరూపరాణి 

రవి అస్తమించని ప్రేమచిహ్నం 

ఇరుముఖాలు 

రెక్కలు దాల్చిన నగ్నశిశువు క్యుపిడ్‌ 

చిలుకరొతు మన్మథుడు 

మనస్సరస్తరంగ యవనిక 
' తామరాకు ప్రేమగుర్తుల చిత్రణ 

ఒక క్లియోపాత్రా వయసు వేదికన ప్రేమకావ్యావిష్కరణ 
బంగారు బాణం జ్యోతి ప్రజ్వలన 

ఉపసంహారం రసాయనిక చర్య 

సీసం బాణం ప్రత్యామ్నాయ మూలకం 

ఏ-పెంపుడు పాముకాటో సర్వమంగళం 

వలపు తొలకరికి అంకురార్హణ 

అడ్డుకట్ట మంత్రం లేదు 

మదన సారధ్యం పద్మవ్యూహం 

బలవన్మరణం నిషేధం భారతీయ శిక్షాస్యతి 
పంచబాణాలు పంచమ శ్రుతి 

చెరుకు వింటి శరసంధాగుం 

వధించిన శిక్ష ఆమరణ ప్రేమాహారట్‌క్ష 

రక్షక పత్రకలశంలోంచి మనసు గులాబీ పుష్టం 
కన్నీటి బిందువులు ఘనీభవిస్తే అక్షరాలు. 

కాగితం గర్భంలో ముత్యాలైతే ప్రేమపత్రం 

మనసూ మందిరమే ప్రతిష్టిస్తే ప్రే ప్రేమ చాలు 

దైవం శిలయైనప్పడు ఆ- అర్జకుడికి ఉన్నట్లే 
_ఈ-అతనుడికీ సీసం బాణం ఉన్నట్లైతే ఎంత బాగుండేది ! | 


ఇ.నెం.35-3-80/6, జక్రియా = సెంటర్‌, చెన్నకేశవస్వామి వీథి ఒంగోలు-523 00 


శ్రీలేఖ సాహితి 


కలం ఎంత గొప్పదో | 


కనుచూపుల కదలికల్ని 

మెదడులోని పదునైన వాదనల్ని 

ఆ శోధనలోని పరిశోధనల్ని 

ఆవేదనలోని నివేదనల్ని రాడార్‌లా పసిగట్టి 

అక్షరాలను అస్త్రాలను చేసి 

కాగిత ప్లాంట్‌లో బంటిచేసే (ఫాట్‌ 

ఆ కలం ఎంత గొప్పదో ! 

కలం ద్రవిస్తే కవితా కడలి ప్రవాహాలే 

కలం కరుణిస్తే కరుణారన జలపాతాలే 

కలం పుష్టిస్తే సుగంధ మధురిమ శోభితమే 

కలం జ్వలిస్తే భగభగమండే అగ్దిగుండాలే 
కలం ఆగ్రహిస్తే లావాల పిడుగులే 

కలం ప్రేమిస్తే మధుర స్తేహబంధాలే 

కలం హలమైతే పెను చీడల పెకిలించివేయడమే 

కలం జనం గుండెల్లో ఆమనియై విరబూస్తుంది 

కలం ప్రభంజనమై శంఖారావం పూరిస్తుంది 

కలం కాలప్రవాహంను గుండెల్లో దాచుకుంటుంది 
_కావ్యవాహినియై జనారణ్యాన్ని హరిత చైతన్యుల్ని న. 
ఆ కలం ప్రజాకలం 


అమరం అజరామరం 


ele నట wi 
క రాజమోహన్‌, ఇ.నెం.24-4-336, దర్గా కాజీపేట, వరంగల్లు-506 004 


ee 


18 


చిత్రభాను 


నిశ్వంలోకి వెళ్ళిపోదాం... 
=- “ముసి” 

పుట్టుక నాకో మతాన్నిచ్చింది 
అది నీ మతం కాకపోవచ్చు 
పుట్టుకే నాకో జాతినీ ఇచ్చింది. 
అటి ని జాతి కాకపోవచ్చు 
భాషా... వేషాలు... ఎన్నో... ఎన్నెన్నో... 
నీ మతంలో పుట్టినా పరమతస్తులకు పరాయినైపోదును 
నీ జాతిలో జన్మించినా పరజాతీయులకు పరదేసీనైపోదును 
అన్ని వేషభాషల్లో-అన్ని వర్ణ్లవర్గ్ణాల్లో-కులాల్లో మతాల్లో- 
అన్ని జాతి రీతుల్లో 
ఎలా పుట్టగలను నేస్తమా... నేనెలా పుట్టగలను ? 
అయితే... 
పుట్టిన మతం నుండి మాత్రం 
నిను ప్రేమించడం నేర్చుకున్నాను . 
పెరిగిన జాతి హద్దుల్ని జవదాటి 
నీ సరిహద్దుల్లోకి రావడం నేర్చుకున్నాను 
నేర్చిన భాషతో నిను సంభాషించడం నేర్చుకొన్నాను 
ఒక్కటొక్కటిగా సంకుచితాలను సంధిస్తూ 
వ్వాకోచించుకోవడాలు నేర్చుకున్నాను 
ఇదంతా నీ కోసం 
నిన్ను నిన్నుగా ప్రేమించడం కోసం 
నువు నన్ను నన్నుగా చూడగలిగితే నాకది చాలు . 
మనం మనంగా రెండు కపోతాలమైపోదాం.. 





[ద్‌ స్‌! సెరాజొద్దీన్‌, ఇ.నెం.24-4-189, దర్గా కాజీపేట, వరంగల్లు. ఫాన్‌ 430805 


శ్రీలేఖ సాహితి 


జ్ఞాపకాలు 
- వరిగొండ కాంతారావు 


కంటికింపు ఉద్యానము 
కంటగింపుగా తోచెను 
గులాబీల పరిమళాలు 
దుర్వాసనలైపోయిను 
వాయులీన ధ్వనులు 
చెవికి దుశ్శబ్దాలైపోయెను 


బాహ్మమంత బాగుండను 
అంతరంగమందె బాధ 
దుష్టమైన అనుభవాల 


కొఅత శిక్ష జ్ఞాపకాలు 


స్వర్ణంలో నివసిస్తూ 


_ భోగాలతో సుఖియిస్తూ 


జ్ఞప్తికి మరిమరి తెచ్చుకు 
నరకయాతననుభవించు 
మనను నుండి విముక్తి కొరకు 


భగవంతుని ప్రార్దించెద. 


క్య', ఇ.నెం.5-70, జీవనమిత్రా నగర్‌, విద్యారణ్యపురి, హనుమకొండ-506 009 


20 


చిత్రభాను 


ఆదర్శం 
అమ్మ ఒడిలో హాయిగా ఆనందంగా |! 
ఆడుకొన్న బంగారు బాల్యం 
మరచిపోలేని ఓ ! మధురక్షణం 
మళ్లి జీవితంలోకి రాదు కదా ! 


పలకా బలపం పట్టి. 

మట్టిలో చెట్టు క్రింద కూర్చొని. 
అక్షరాలు ఠిద్దుకొన్న అనుభవం 
జీవన సౌధానికి తొలి సోపానం 


అమ్మానాన్నల ప్రేమ నోచుకోక 

బంటరినై బండుకొని తింటూ 

నేస్తాలతో కష్టించి కలిసి చదువుకొన్న కాలం 
నేటి సుఃఖజీవనానికి సుందర మారం 


స్థిరపడిన నా బ్రతుకు వసంతంలోకి 

మంత్రాల మంగళవాద్యాల తోరణాలతో 

ఉగాది ఉషఃస్సులా మనసు మందిరంలోకి వచ్చి 

శాంతిగా సహచర్యంతో సహధర్మచారిణివై 
బాధలన్నీ బాపి బ్రతుకుమార్గం చూపాలి 


భారతావనికి ఆదర్శం కావాలి. 


ఇ.నెం.7-8-84, మచిలీబజార్‌, హన్మకొండ, వరంగల్లు-506 011 
| 21 ల 


నా [యం 
= “విధాత” 
నే మరణిస్తుంటాను 
మరణించే ప్రతీసారి ఓ ఘట్టం జరుగుతుంది 
అంతర్‌యుద్ధం సమూలంగా మనసును, 
మనిషిని అంతమొందస్తుంటుంది 
కారణాలు ఏవైనా, కారకులు ఎవరైనా 
శిక్ష మాత్రం నామీద అమలు జరుపబడుతుంటుంది 
వాదింపబడలేని చట్టం 
“తప్పిదము నాదే” అన్న ప్రవచనమును 
వెలువరింపజేస్తుంటుంది. 
నా అసహాయత, అసమానత శిక్షను 
అమలు జరుపడానికి తోడ్డడుతుంటాయి 
నన్ను మరణింపజేయు క్షణం, 
నను ఆలింగనం చేసుకొనుటకు 
ఎదురుచూపులు చూస్తుంటుంది 
దాని నిరీక్షణ ఫలిస్తుంది 
ఈ అసమతుల్యాల నడుమ మరణించిన 
నను” ఘోషిస్తుంటాను 


నా మరణం ఎంత వరకు న్యాయమని. 


క్రిష్టకిషోర్‌, 5-70, జీవనమిత్రా నగర్‌, విద్యారణ్యపురి, హనుమకొండ-506 009 
4. ఐ2 


చిత్రభాను 
చిత్రపటం 


ఆ చిత్రకారుడు పొదుపరో లేక 
రంగు అయిపోయినదో కాని 
ఆకాశంలో సన్నటి తను గీసాడు . 
అయినా నెలవంక కనబడుతోందిలే. 
చిన్నపిల్లాడు రంగంతా పారబోశాడేమో 
ఆకాశం మరీ దట్టంగా నీలంగా ఉంది. . 
ఆ తల్లి వడియాలు ఆరబెట్టిందో ఏమో 
ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి -. ' 
ఏ తుంటరి వచ్చి బలకబోసాడో చిక్కటి పెరుగు 
పేరుకుపోయింది మబ్బలా 
ఎవరి డ్యష్టి తగిలిందోగాని 
పగలంతా ఎర్రగానే ఉంది ఆకాశం. 
అమ్మకెంత ఓపికో 


అంతసేపూ తిసింది దిష్టి. 


-70, జీవనమిత్రా నగర్‌, విద్యారణ్యపురి, హనుమకొండ-506 009 


(0 
గ్ర 


ఇగురని గంధం 
- కాళోజి రవికుమార్‌. 
రెండు హృదయాలను కలిపేదే ప్రేమ 
దానికి లేదు కులమత భేదం 
ఎందుకు ఇతరులతో వాదం 
రెండు జంటలను కలిపితే వివాహబంధం 
ప్రేమకు లేదు పేద, గొప్ప భేదం, 
అధి ఇగురని గంధం 
ఇద్దరిని చేస్తుంది ఒకటి 
ఇద్దరి మధ్య కుదురుస్తుంది ఆత్మీయత 
' మంచితనానికి విలువ ఇస్తుంది 
ఉమ్మడి కుటుంబాలకు వెలుగు ఇస్తుంది 
అందరికి మేలు కుదురుస్తుంది 
యుగాలు మారినా పెద్దల చాదస్తం 
వెన్షెలలాంటి హృదయం 
హృదయం ఇస్తుంది మమత 
వారిలోగల నవత-అది లేనిదే ఎక్కడ మానవతా ? 
వాటికి లేవు ఎల్లలు-ప్రేమకు లేవు సరిహద్దులు 
మంచితనం ముందు డబ్బులుఉన్నా ఉండదు 
ఉన్నదాంట్లో సంతృప్తి పడ్డనాడు 


ఆ రోజే పండగ. 


ఇ.నెం.2-5-311, కాళోజి వీథి, నక్కలగుట్ట, హనుమకొండ-506 001 





24 


చిత్రభాను 


జాతయత 
- ఆడెపు రవీందర్‌ 
ఎటువైపు చూసినా హింసే కనబడుతుంది ! 
నలుదిక్కుల భారతం ద్వేషంతో రగులుతోంది ! 
శాంతియుత జీవనం కనుమరుగు అయ్యింది ! 


'జాతీయతి భావము అడుగంటిపోయింటి ! 


'మన కులం' ఏదైతేనేం ? 

“మనుషులం మనమంతా ! 

'మన మతాలు వేరైనా 'అభిమతాలు' ఒకటేగా ! 
“భాషలు ఏవైతేనేం ? 

“భావాలు మారవుగా ! 
“ప్రాంతం ఏదైనా 'దేశమంతా' మనదేగా ! 


కుల, మత, భాష, ప్రాంత భేదాలు మరచిపోయి ! 
'జాతీయతి' లక్ష్యముగా, 

ప్రతి అడుగు ముందుకేసి ! 

'జాతీయ సమైక్యతిను 

కలసిమెలసి సాభించి ! 


భరత జాతి గౌరవాన్ని సగర్వంగా నిలపాలి ! 


టీచర్‌, ప్రభుత్య రైల్వేగేట్‌ హైస్కూల్‌, పెరుకవాడ, జి॥ వరంగల్లు-506 002 


శ్రీలేఖ సాహితి 


వాల్కెనో సిటీ 
- కేశబోయిన కాశీనాథ్‌ 
ఈ... వరంగల్‌ ఒక 'వాల్మెనో'-నిత్యం ఇదొక నిప్పల నగరం... 

ఈ... వరంగల్‌ ఒక రణభూమి-ఇక్కడ నిత్యం రక్తతర్వణం.... 


అటు పేల్షివేత-ఇటు కాల్చివేత 

ఇంకెక్కడో కూల్చివేత-మరెక్కడో నరికివేత 
ఎవరి కోపం ఎవరిపైనో తెలియదు 
ఎవరి పాపం ఎవరిపైనో తెలియదు 

పాత కక్షలొకవైపు-ముఠా హత్యలొకవైపు 


ఆ-హంటర్‌ రోడ్‌... అవునది హంటింగ్‌ రోడ్‌... 
ఆ-గుట్ట రాలిపడుతున్న పిట్టలకు సాక్షి... 
ఆ-పద్మాక్షి పోతున్న ప్రాణాలకు సాక్షి... 
ఆ-భద్రకాళి ఇక అవుతున్నది అభద్రకాళి... 
నల్లేరు మీద నడక కాదు-ఈ... నగర జీవితం 
“అంపశయ్యపై ఆఖరి శ్వాస-ఈ... నగర జీవితం 
ఈ... ఓరుగల్లు-ఎప్పడు.... 
రగోల్లుగొల్లున ఏడుస్తుందో ఎవరికి తెలియదు... 
ఈ... ఓరుగల్లు- -యిప యే... 

ఏ గగ్గోలు పెడుతుందో ఎవరికి తెలియదు... 
ఈ... ఓరుగల్లు-ఎప్పడు... 


ఏ 'గొడవి తెస్తుందో ఎవరికి తెలియదు... 


ఎవరి డూ టీ వారిది... ఎవరి జక వారిది 
ఎవరి లక్ష్యం వారిది... ఎవరి ప్రాణం వారిది 


26. 


చిత్రభాను 


అయినా... పగలతో సెగలతో.... 

వాళ్ళను వీళ్ళు-వీళ్ళను వాళ్ళు... ఒకళ్ళనొకళ్ళు 
. చంపుకోవడం లేదా చావడం తప్పితే... 

మంచి 'బతుకునిమ్మని మన మహిళలు... 

కొలిచే-ఈ... బతుకమ్మ వాడలో... 

అయ్యయ్యో బతుకు జాడ ఏది ? 


అయ్యయ్యో బతుకు నీడ ఏది ? 


ఆ-మహాకవి మాటల్లోనే చెప్పాలంటే... 
ఈ నగరం-బుగులుకునే బుక్కా గుండా... 
ఆ-మహాకవి మాటల్లోనే చెప్పాలంటే... 
ఈ నగరం-పులి చంపిన లేడి నెత్తురు... 
అవునవును... అవునవును... అవునవుగు.... 
ఈ... వరంగల్‌ ఒక 'వాల్మెనో'- 
నిత్యం ఇదొక నిప్పుల నగరం... 

. ఈ... వరంగల్‌ జక రణ భూము... 


ఇక్కడ నిత్వం రక్తతద్ధణం. 





_ ఇ.నెం.2-10-866, ఫారెస్ట్‌ ఆఫీస్‌ ఎదురుగా, సుబేదారి, వరంగల్లు-506 370 
—— 


శలేఖ సాహితి 


శరణ 

- ఎంవి. ప్ర 
కదలలేని మనిషికి కాళ్ళు ఎందుకు ? 
నిలువలేని మనిషికి నరాల బలం ఎందుకు ? 
చూడలేని కన్నులకు చూపులు ఎందుకు ? 
నిలకడలేని మనిషికి నిజాయితీ ఎందుకు ? 
నిజం పలుకలేని మనిషికి నరంలేని నాలుక ఎందుకు ? 
మాట్లాడలేని మనిషికి అరిచే గొంతు ఎందుకు ? 
తినలేని వారికి చరిచే చేతులు ఎందుకు ? 
ఐనలేకపోతే చేటంత చెవులు ఎందుకు ? 
విజ్ఞానం మరిచిన వివేకమైన విద్య ఎందుకు ? 
పేదల ఆకలి తీర్చని ప్రభుతలు ఎందుకు ? 
ఆలోచించలేని మనిషికి తలలో మెదడు ఎందుకు ? 
ఆకలి ప్రేగులకు ఆవేశం ప్రేరణ- 
అణిచే శక్తులకు అసహనం ఆయుధం 
అనుభవించలేని మనిషికి ఆస్తుల అంతస్తులా ! 
పదుగురికి ఉపయోగపడని సంపద 
పాడుబడిన బావి చందము... 
సుఖశాంతులు లేని నూతన సంవత్సరము 
శ్మశానంలో సౌందర్శోపాసన.... 


ఇ.నెం.6-8-30, రాగన్నదర్వాజ, హనుమకొండ-506 011 
28. 





చిత్రభాను 


విత్తనం 
అధి 
- “అపరాజిత” 

తరుజలపాషాణాలు 
పంచభూతాల నిర్మితం 
ధరిత్రినడ్డదిడ్డంగా 
ధర్మంఅని తలచినా 
తలపోయకున్నా 
హలంతో గుండెల చీల్లి 
ఏత్తమందు తోచిన 
విత్తనాల వెదజల్లడం 
గరళాన్నిచ్చేవైనా 
గట్టి సారాన్షిచ్చేవైనా 
తనువులో ఇముడ్డుక 
తగిన 'ఫలితాన్షిస్తుంది 
పుడమి సారాన్షందించి 
పుడమి నుండి జనించిన 
మట్టిబిడ్డలం మనం 
తనువనే మట్టిలో 
విత్సిన విత్తనమే 
మొలకిత్తి విస్తరిస్తుంది 
గళమెత్తి పాడుతుంది 


సున్నితంగా సుతిమెత్తగా. 





శ్రీలేఖ సాహితి 


ఓ బాపూ |! నురోసారి జన్మించవూ ? 


- రంగు చక్రసా! 
ఓ బాపూ! మరోసారి జన్మించవూ ? 

దేశాన్ని పీడిస్తున్న ఈతిబాధలు బాప ! 

నాడు నీవు అహింనాయుధంతో 

పారతంత్ర బానిస సంకెళ్ళను పటాపంచలు చేసితివి 

కాని నేడు దేశంలో హింసాయుధంతో కసాయితనం, క్రూరత్వం 

నలుదిశల తాండవిస్తున్నది !! ఓ బాపూ... 

దుష్ట గ్రహాలను ప్రేమానురాగంతో జయించాలని నీవు 

ద్యష్ట్ణాంతములతో చాటి చెప్పితే 

ఇంద్రియ నిగ్రహ, సత్మాహింసలకు దూరమై | 

పనికిరాని ఆవేశాగ్రహములకులోనైన దుష్టాసురులు, 

దేశద్రోహులు కపట విప్లవ గ్రహాలు “నీ బోసి నవ్వు చూసైనా 

మారవోయి ఓ నవయువకుడా” అని లా 

నీ విగ్రహాలను నిర్మూలిస్తున్నారు. ఓ బాపూ... 

రామరాజ్య స్థాపనకు సాధించితివి దేశస్వారాజ్యం కాని 

దేశంలో నాట్యం చేస్తుంది ఆత్మహత్య చావుల రాజ్యం, 

కపట స్వార్థ రాజకీయం వ. 

స్వాతంత్రం వచ్చి అర్ధ శతాబ్దం దాటినా. 

కడతేర్చబడలేదు సగటు మనిషి కడగండ్లు . ద్‌; బాపూ... 

దేశంలో వనితకు లభించుట లేదు సముచిత స్థానం మాన్యతా 

అడపాదడపా మతకలహాలకు ఆటంకం లేదు. 

తృటిలో తమ తలరాతను మార్చుకొనుటకు ఆడుతున్నారు 
_ఎన్నెన్లో కపట నాటకాలు, దొంగనోట్ల తయ్యారి 

దొంగ లాటరీ కంప్యూటరీ-ఇంటర్షెట్‌ హుష్మారీ. ఓ బాపూ... 





30. 


చిత్రభాను 


జిలుగువలుగులు 

- రేగులపాటి కిషన్‌రావు 
కళాత్యష్టయె మనిషిపొందిన దివ్యవరమని తెలుసుకో 
నవ్య స్యజనను పెంచుకొనుచూ కళామూర్తిగ వెలిగిపో. 
మనసు నిండుగ మమత నిండిన మనిషినెప్పడూ కలుసుకో 
మధుర వాక్కులు పలికి చెలిమిని పెంచుకొనుచూ మసలుకో. 
వెన్నుదట్టి ప్రోళ్సహాంచు మంచి మనసు విరియాలి 
వెన్నుపోటు పొడవుజూచు కుటిలగుణం వరగాలి. 


మాట తీపి చాలదులే మనసు తీపి కోరదులే 
తీపి మాట, చేదు మనసు చేరువైన బాధేలే. 


_ ఇన కిరణం ఒకటి చాలు ఇరుకు తమము తొలగునులే 
ఇహలోకం వెలుగు కొరకు వివేకమ్ము చాలునులే. 


వెలుగు గుణములున్నవాడు వెలుగుపంచి వెలుగునులే 
మనసునిండ తమముండిన మనిషి బ్రతుకు తమమేలే. 


క్రాంతి కోరెడు కపోతములె శాంతి పతాకము నెగురవేయును 
క్రూరమతిగల కుటిల డేగలు కపోతాలను కూల్చివేయును. 
చేసినది చిరు పాపమైనను చిత్తశుద్ధిని చీల్చునోయి 
అగ్మీకణమది చిన్నదైనను పత్తిగుట్టను కాల్చునోయి. 

అధముడు అందలమెక్కిన అవని నిండ బాధేరా 

నీచమతికి చెప్ప'నీతి, నీటిలోన రాతేరా. 

పగబూనిన జక మనసును పగతో చల్లార్టలేవు 

సరళ మతివి నీవైతే చెలిమి పెంచు పగను త్రుంచు. 

కలలు నిజముకాకున్నను తీపి కలలు పెంచుకొందు 
ఆలోచనచేసి మంచి కలను నిజము చేసుకొందు. 
ఇ.నెం.10-1-216, నంతోష్‌నగర్‌, కరీంనగర్‌. ఫోన్‌: 08722-55912 





పన్ను పోటు 
- శ్రీగిరిరాజు విజయలక్ష్మి 

ఆటోలకూ, సైకిళ్లకూ 
స్కూటర్లకూ, కార్లకూ 
ద వెహికల్ట్‌కైనా 
పార్కింగ్‌ ప్లేస్‌ కల్పించ లేకపోయినా... 
అక్రమ పార్మింగంటూ 
విపరీతమైన 'పన్ముపోటు ప్రజలకు 
పట్మాలలో పోలీసుల ద్వారా 
లక పద్ధతీ... పాడూ లేకుండా 
మంచేదో చేడేదో తెలుసుకోలేని 
అయోమయస్థితిలో 
నరులను తెగనరకటమే 
అన్నల పన్నుపోటు” ప్రతి రాష్ట్రంలో 
అన్నల బాధలు తట్టుకోలేక 
పట్నాలకు బిల్లింగ్‌ల పనులకొస్తే 
అక్కడ యజమానుల “కామపు పన్నుపోటు” 
ఆడవాళ్లకు 
_ ఓ (అసామాన్య మానవుడా ? 
యా “పన్ముపోట్ల'” నేపథ్యంలో 
ఎటు నీ చూపు యా చిత్రవిచిత్ర 
చిత్రభానువత్సరంలో.... 


నందం. అమోర్‌పేట, హైద్రాబాద్‌-500 016 
32 





చిత్రభాను 


నమూధఢనను శకాలు విడనాడాలి |! 
- తుమ్మల రాములు 
మనుషులు చేసిన బొమ్మలకు మహిమగలదని 
మరీ మలీ మొక్కడం మన మూర్ధత్వం 
మూఢనమ్మకం |! 
మానవాతీతమైన శక్తొకటి 
ఈ ప్రపంచాన్ని 
నడిపిస్త్టోందనే భావన-ఆలోచన 
మానవునికి తెలిసిన నిర్ణయమే- 
అవుతుందంటారా యోచించండి | 
తెలియని విషయాల్ని 
తెలిసినట్లుగా ప్రకటించడం- 
తేలని విషయాల్ని 
తెల్పినట్లుగా ప్రకటించడం 
తప్పుడు జ్ఞానాన్ని ప్రచారం చేయడమే 
సమాజాన్ని వంచించడమే ! 
మూఢనమ్మకాల్ని పెంచడమే |! 
మానవ ప్రగతికి మూఢనమ్మకాలు అవరోధాలు 
' మూఢనమ్మకాలు విడనాడి 
శాస్త్రీయ దృక్టథంతో 
సత్యాన్వేషణకు నడుం బిగించాలి ! 


సమాజ శ్రేయస్సుకి నాంది కావాలి !! 


గ్రా॥ హరిపురం, పో॥ కొలనూర్‌(ద.మ రైల్వే), మం॥ ఓదెల, జి॥ కరీంనగర్‌-505 162 
స 33 


శ్రీలేఖు సాహితి 


చిత్రభానుకు చిన్న సలహా 
ఆ “రాధికో 
ప్రకృతి గర్భంలో 
అపురూపంగా రూపుదిద్దుకున్న పూరేకు 
అమ్మాయేమోనని తెలిసికోడానికి 
వెళ్ళావు స్కానింగు వరకు 
ఆడపిల్ల అని తెలిసినా 
అనర్జానికి అందకుండా 
గర్భస్రావానికి బోకు 
తప్పించుకొని చివరకు 
ఆంధ్ర దేశంలో అడుగిడిన చిత్రభానుకు 
చిన్న సలహా 
స్క్కాముల వలలో చిక్కకు 
_మిషపు పాముల మెట్లు ఎక్కకు 
కాముకులున్నారు వెళ్ళద్దు ఆ పక్కకు 
బురద మామూళ్ల అడుసు తొక్కకు 


ఎప్పడూ ఆందోళనతేకు-ఆనందాన్ని మాత్రమే తాకు. 


PC | 





34 a లు 


చిత్రభాను 


సద్వినతి 
- “కిషోర్‌” 
హాయిని గొల్టుచున్‌ భువినియామని చేరెడు సంభ్రమంబునన్‌ 
తీయని భావనామ్యృతము తీగెలు సాగెను పద్యధారలై 
నా యెదనుళ్లహించి పలు నాట్యములాడె; విషాదమేలనో 
కోయిల సుస్వరంబులను కొత్తగ సాగెను మేలుకొలుగన్‌ ! 


క్రమమును దప్పి కాలమును, కాముకుడయ్యెనరుండు, స్వార్థ భా 
వము పరమార్థమయ్మె, మతవాదము హింసను నింపె భారతిన్‌, 
సమతకు చోటులేదు, యలసత్వము నిండె సమాజమంతటన్‌ 
మమతలు మాయమయ్మె, ధనమాంత్రికుడేలు ధరిత్రియందునన్‌ ! 


కావలె భారతంబునకు క్రాంతులొనంగెడు ఏరవిక్రముల్‌ 
కావలె నీతివంతులు నకల్మష నేతలు సంఘజీవులున్‌ 
కావలె బాధ్యతాయుతులు కార్యవిజేతలు దేశభక్తులున్‌ 


రావలె శాంతిదూతలిటి రమ్మప్రశాంత సుథారనంబులన్‌ 


కలతలు లేని కాపురము, కల్లలుగాని సదా శయంబులున్‌ 
అలసటలేని మానసము, వ్యాధియెరుంగని గాత్రసంపదల్‌ 
అలజడి లేని మార్గమును, ఆపద లేని సుసౌఖ్యకాలమున్‌ = 
నిలకడ నుండు నర్ధములుకాన్క్మలొసంగె డనంతశక్తియున్‌ ! 


లలిత మనోజ్జ్ఞమూర్తి రఘురాము దయార్ద్ర విలోకనంబులున్‌ 
విలసిత శాంతి సౌఖ్య శుభవేదికలై మన జీవనంబులున్‌ 

కల కలలాడుచుండగ నఖండ ప్రమోద మరంద వ్యష్టితో 
కలలు ఫలించు నీ నవవికాస వసంత శుభోదయమ్మునన్‌. 


NV. చారి, ఇ.నెం.2-11-387, విద్యారణ్యపురి, వరంగల్లు-506 009 ఫోన్‌: 438660 





35 


భారతియ పదాలు “| 
- బాసిరి సాంబశివరావు | 
పెరిగి పెరిగీ మిత్తి 
బాకి ఆయెను కత్తి 
చంపె రైతును పత్తా 
కు భారతీయ 
ఎండలో తపియించె 
వరదలేమో ముంచె 
దేశమాయెను కంచె 
రు భారతీయ 
బ్రతుకుదరువుకు వోటు 
దేశ ప్రగతికి చేటు 
అధిక సంతతి చేటు 
ఓ భారతీయ 
ప్రజలైనచో గొర్జు 
వెలిగేరు లోఫర్లు 
బాబాలే దేవుళ్ళు 
రు భారతీయ 
లేమి ఆరాటము 
భూమి పోరాటము - 
బతుకు చెలగాటము 
ఓ భారతీయ 
రోగాలు నినుజేర 
 రోదించనీ దార 
తాగవద్దుర సారా 
ఓ భారతీయ 





- గ్రాః ముప్పారం-నారాయణగిరి, మం॥ ధర్మసాగర్‌, జి॥ వరంగల్లు. ఫోన్‌: 550870 - 
36 | 


చిత్రభాను 


నాదు డు. 
- వై. విజయలక్ష్మీ 
పవిత్రమైన భారత దేశానికి 
తలమానికం నాటి హిమాలయాలు 
ఐదేశి దురాక్రమణదారులకు 


దుండగులకు నేడవి ఆలయాలు 


పవిత్ర గంగా జలాలకు, మునులకు 
తపోధనులకు నిలయమైనవి నాడు .. 
మతకలహాలతో మారణహోమాలతో 


రక్తసిక్తమై రుధిర ధారలు చింటిస్తున్నవ నేడు 


మల్లెలవంటి తెల్లని మంచు కొండలు 
ముచ్చటగొలిపే వెండి కొండలు నాడు 
కుళ్ళు కుటిల రాజకీయ కుతంత్రాల 


కబంధహస్తాలలో బందీలు నేడు 


మనసును మరిపించే సుందర దృశ్యాలతో 
విలసిల్లినవి నాడు, 

మనసుకు భయభ్రాంతులను కలపిస్తూ 

తూటాలకు, మారణహోమాలకు మనుగడైనవి నేడు. 


ఇ.నెం.2-7-309, ఎక్సెజ్‌ కాలనీ, సుబేదారి, హన్మకొండ-506 110 ఫోన్‌: 456637 


శ్రీలేఖ సాహితి 


కవిత్వంలో మూనవత్వ్యం 

- కందుకూరి లక్ష్మణమూర్తి | 
మనసులోని మంచియే మానవత్వం | 
మార్గదర్శక చేతనత్వం మానవత్వం 
స్వార్థచింతన లేని తత్వం 

మతాతితం మానవత్వం 

వర్ణభేదం లేని తత్వం 
కులాతీతం మానవత్వం 
బీద-సాదలెరగని తత్వం 
ధనాతీతం మానవత్వం 
కూడజబెట్టలేనిటి తత్వం 

కోరికలకతీతం మానవత్వం 
కొనాలంటే దొరకలేనిటి తత్వం 
కొలమానాతీతం మానవత్వం 
కలంలోని లేని తత్వం 

కవిత్వంలో ఉంటుంటి మానవత్వం 
మానవత్వం మనుగడలో 

మురిపించే రామరాజ్యం కనిపించు 
“మంచియన్నది నేస్తం అయితే-మరవబోకోయ్‌ దోస్తాని”. 










(బాలురు) 


, మం పర్కాల, జి॥ వరంగల్లు-506 164 
38. 


టీచర్‌, జెడ్‌.పి.యస్‌.యన్‌. 


MT rt Tr వ. 


ల 


చిత్రభాను 


చరిత్రలో విజేతగా నిలుస్తా 


జ అయిలయ్య 
చిత్రభానుగా వెలుగునిస్తా ! 
చరిత్రలో విజేతగా నిలున్తా !! 
గిత్యం సత్యాన్వేషణ సాగిస్తా ! 
గుష్టూరాలెన్లాల్సినా భరిస్తా || 


అన్వాయుం అక్రమాల నరికడతా 
అందరి కోసం పోరాడుతా 

బడి గంటలు కొట్టిస్తా 

గుడి గంటలు మోగినా 


బాలలకు మంచిని బోధిస్తా 
భక్తులకు ముక్తిని వివరిస్తా 


కూమగిరి శిఖరాలు చూపుతా 


హద్దులు దాటొద్దని చెబుతా 


జాతి కోసం రక్తమైన ధారపోస్తా 


జాగ్యతికై అహర్షిషలు శ్రమిస్తా ' 


లౌకికత్వం ముద్దు ముద్దని చెబుతా 


లోకంలో యిది గొప్పని చాటుతా 


ఐశ్వమాత ఒడిలో చేరుతా 


seis మేలును కోరుతా 


స్యశ్యామలం, శాంతిని కోరుతా 
సర్వ జగత్తులో భారతిని ముందుంచుతా 
చిత్రభానుగా వెలుగునిస్తా ! బ్‌ 
చరిత్రలో విజేతగా. నిలుస్తా !! 


జేచర్‌ గ్రా॥ | మధ్రిముచ్చాల, మం॥ బర్యాల్యుక జి॥ వరంగల్లు-506 355 ఫోన్‌: 22540 


39 


శ్రీలేఖ సాహితి 


చిత్రభానూదయం 


- మాడుగుల భాస్కరశర్మ ' 
శాంతి కపోతధారిగ ప్రశాంత నిశీధిని జీల్లి కాంచన 
భ్రాంతి సమైక్యతా మకుటభాస సమగ్ర రూప కేతన 
క్రాంతి రథమ్ములోన నవరాజస మొల్కగ 'చిత్రభాను'దే 
శాంతర సీమ దాటి నవశౌర్య పరాక్రమ జేరె నీభువిన్‌. 


గుసగుసలాడె చెట్టు తన కొప్పునజేరు లతా సమూహమున్‌ 
మిసమిసలాడజూచి తన మేనును ప్రక్కకు వంచి మెల్లగా 
శశికళవ్యద్ధిరీతి తన సన్నని చేతులు కాళ్ళలోన బల్‌ 
కిసలయముల్‌ జనింప నవకేతనమై మధుమాసవేళలన్‌.. 


వచ్చెను “చిత్రభాను నవవర్ష యుగాది వనాంతరంబునన్‌ 

జొచ్చె, విశాలవ్యక్షముల సోయగమంతయు గాంచిలోకులున్‌ 
మెఛ్చ్స మయూర కన్యకలు మేనక యూర్వశిరంభలట్లుగా 
ముళ్చటగొల్న నాట్టములు మోదమునందుచు జేయుచుండగన్‌. 


కొమ్మావి చిగురాకు కొమ్మలో దాగిన-కొమ్మనే కోరికెనో కోకిలమ్మ ! 
హర్షగీతము పాడె హావభావాలతో-కుహుకుహూ రాగాల కోకిలమ్మ ! 
భాషా విభేదాలు వలదంచునైక్య వా-క్కుల నాలపించెనో కోకిలమ్మ ! 
ప్రాంత వైషమ్మాల పాతగోడలనెల్ల-కూల్చిగా బిల్చెనో కోకిలమ్మ !. 

నవ్య సామ్రాజ్య సౌభాగ్య దివ్యగాన-రాగడోలికలందనురాగ మొలికి 
చిత్రభానూదయమ్ము విచిత్ర మలర-కోరె శాంతిని భారత కోకిలమ్మ ! 


కీర్తనము, గాయనము, గీతమ్ము, రేయమ్ము-పదము ప్రగీతమ్ము పలికె చిలుక ! 
కళ్యాణి, కేదారగౌళ శ్రీరాగమై-మురిపించె కలఘోష ముద్దు లొలుక ! 
శాంతి, సౌభాగ్యమ్ము, సఖ్యతకై 'జీలు'”-తన ముక్కుతో పట్టె తమ్మికలిక ! 
మావి తన ముంగిళ్ళ మదనుని రాకకై-చిందించెనందాలు చిగురులొలుక ! 
కోరి రాయంచ, శుకి, పాలగుమ్మ, చటక-సారసమ్ముల దివ్య సుస్వాగతముల ! 
భరత వనసీమ, హిమసీమ పదమునిలిపె-చిత్రభ్రానూదయమ్ము విచిత్రమలర ! 
జవహర్‌ నవోదయ విద్యాలయం, మామునూరు, జి॥ వరంగల్లు-506 166 

40 





చిత్రభాను 


తె ప్రశ్న అయిన చోట... 

- సాదనాల వేంకటస్వామినాయుడు 
నిర్ధంధపు నీడలు వ్యాపించవచ్చు ! 
అది బంద్‌ కానీయండి, ధర్మా అయినా కానీయండి ! 

ఏ సమయంలోనైనా 

బాధా వేదిక మీద గాయం ఉదయించ వచ్చు ! 

ఒక ప్రతి బంధకానికి కారణం ఏదైనా కానీయండి ! 
బక దౌర్జన్యానికి, ధ్వంసకాండకు 

విషయం ఏదైనా కానీయండి ! 

అది అసాౌకర్యమై, ప్రాణాంతకమై పరిణమించవచ్చు ! 
ఉన్మాదం కొందరి ఊపిరైతే- 

ఉపేక్ష కొందరి జీవితమే కావొచ్చు ! 

జడత్వం ఊడల మర్రిలా జడలు చాచవచ్చ్చు ! 

నిజం మొలకెత్తి నిటారుగా నిలవాలనుకున్న చోట 
నిర్ధాక్షిణ్యంగా కత్తివేట్లు దేహమంతా ప్రశ్నించవచ్చు ! 
ప్రతి హృదయంలో కోటానుకోట్ల విస్టోటనలు జరగవచ్చు! 
నరనరాల్లో చితిమంటల చిటపటలు వినిపించవచ్చు ! 
స్వేచ్చాపతాకం ఎగరాలనుకున్న చోట 

అంతులేని ముళకంచెలు విస్తరించవచ్చు ! 

నీ మౌనం అర్జాంగీకారం మాత్రమే కాదు- 
పూర్ణాంగీకారం కావొచ్చు ! 

అందుకే మూగజీవిగా మరణవేదనను వినిపించకు 
మౌన సమాధుల్ని చీల్చుకుంటూ 

మొలకెత్తే హరిత ఖడ్డానివై కదలిరా... . 

బదులుగా నిబద్ధత నిన్ను నిలువెత్తు మనిషిని చెస్తుంది. 





ఇ.నెం.6-3-107, బ్యాంకు కాలనీ, ఖమ్మం-507 002 ఫోన్‌: 08742-21051 
ల 41 


శ్రీలేఖ సాహితి 


విఫల యత్నం 


- రాపర్తి శంకర్‌ | 


వచ్చింది వచ్చింది 


వర్తమానం 


కావాలనుకుంటుంది 


అస్తమానం నా నేస్తం 


నా జీవితాన్ని 

చిగుర్లాలని తాపత్రయం 

ఆ ప్రయత్నం చేస్తుంది క్షణక్షణం 
నాకు మాత్రం గురొస్తుంది 
గడిచిన ప్రతి క్షణం 


అది నాలో మండే అగ్నికణం 


మరువలేను నేనా అనుభవం... 


నీవు మార్చాలని ప్రయత్నించినా 


నేను మారలేను 


రు వర్తమానం 
అందుకు నన్ను క్షమించు ఓ నేస్తం 
బకటి మాత్రం గుర్తుంచుకో అస్తమానం 
కాకూడదు నీవెవ్వరికి 


బాధాకరమైన గతం. 


H.C.E.S., ఇ.నెం.11-27-4, బ్యాంక్‌ కాలనీ-1, వరంగల్లు-506 002 ఫోన్‌: 562164 


ననన య 


42 


చిత్రభాను 


ఢిల్లీ కంటే నా పల్లె నయం 
= దార్ల రామచంద్ర 

ఎటు జూసినా జనారణ్యం 
ఎటు పోదామన్నా రోడ్ల వెంట వాహనాల పరుగు పందెం 
పైన పటారం లోన లొటారంలాంటి ఈ ఢిల్లీ 
నీకంటే నా కన్నతల్లి పల్లే నయం 
నిలువ నీడలేని బతుకులని 
బతికుండగానే సమాథిచేసి 
ఎకరాలకెకరాల భూమి సమాధుల పేర 
సమాధైపోయింది. 
లక్షలమంది శ్రమశక్తిని 
ఐళ్ళఏళ్ళు రాళ్ళుగామార్చి 
శ్రమైక సౌందర్యానికి నాందిలా నిలిచిన కట్టడాలు 
ప్రజల పీడించి కట్టిన రాజుల అహంకారం రాలిపోయినా 
కోటల శిధిలాలు విహారయాత్రల బాటలై మిగిలాయి 
జనం తిండి దొరకక రాలిపోతుంటే చూస్తూ 
రాజ్యం ఫిడేలు మత్తులో 
కత్తుల సంగీతం వాయించిన ప్రభువులు 
తాజ్‌మహల్‌ ఎర్రకోట, పార్లమెంటు 
కట్టించిన వాళ్ళ కాదు... కట్టిన వాళ్ళే గొప్ప. 


తెలుగు లెక్చరర్‌, APSWRJ College, హుస్నాబాద్‌-505 467 జి॥ కరీంనగర్‌ . 
య 


శ్రీలేఖ సాహితి 


దెశభక్తి 

ఆలీ 
= ఆడెపు చంద్రమౌళి పండిట్‌ 
భరత భూమ్‌ యువకుడా 
ఖావి రైతు సోదరుడా ! 

నవభారత సైనికుడా 

నవ్యశక్తి శోధకుడా ! 
స్వాతంత్రపు రాజ్యమురా 
సకల మార్దదర్శమురా ! 

గణతంత్రపు దేశమురా 

గణుతికెక్కి సాగుమురా ! 
జగతి రథమును నడిపించుమురా 
ప్రగతి పథమున పయనించుమురా ! 

భరత ఖండముది దివ్వ భూమిరా 

భావి జాతికిది భవ్య చరితరా ! 
సమసమాజ నిర్మాతగ నిలువుమురా 
సమ భావన నిర్ణేతగ మెదలుమురా ! 

భరత ఖుండమిది దివ్వ భూమిరా 

భావి జాతికిది భవ్య చరితరా | 
మానవత్వ విలువను కొనియాడుమురా 
దానవత్వ దర్దం విడనాడుమురా ! 

భరత ఖండమిది దివ్య భూమిరా 


భావి జాతికిది భవ్వ చరితరా ! 


తెలుగు పండిట్‌, ప్రభుత్వోన్నత పాఠశాల, మం॥ చేర్యాల-506 223 జి॥ వరంగల్లు 


చిత్రభాను 


మనమ్‌ 


- నమిలికొండ బాలకిషన్‌రావు 


అది విశాలమైన చతుశ్శ్ళాల భవంతి |! 

ఇంటి చుట్టు పచ్చని తోటలు, పాడిపంటలు, 

ఎన్నెన్నో విచ్చిన పూల వరుసలు 

చిన్నారుల కేరింతలు, నవయువకులకో క్రీనీడలు 
పండిన పంటలు ఇంటికి తెచ్చె పెద్ద కళ్చరం 

ఆపై చిన్న కభ్చరంలో యువకుల-యువతుల పరుగు పందాలు 
ఇటు ఉషోదయం బంగారు ఛాయలు 
అటు సంద్య, గోధూళి వేళకాంతుల్లో-ఆపై వెన్నెల వెలుగులు 
ఆ ప్రకృతి శోభ మధురానుభవం 

ఆపై ఇసుక మైదానాల్లో 

పిల్లలు, పెద్దలు, ఆటపాటల్లో ఎంత మధురం ! 
ఆకాశవాణి పంట పొలాల నుండి మధుర పాటల వరకు 
మరెన్నో న్మాయాన్మాయాల గోష్టుల-వఏనుల విందు 
సరిగమపదనిస గాత్రాలు మరవరానివి-మరిచిపోనివి. 

kk we జి ల్ల 

జక పెద్ద భవంతి ముంగిట్లో-సపరివార కుటుంబం 
సత్‌ జీవనానికి పునాదులు 

అమ్మమ్మలు, నానమ్మలు, తాత మనుమలు 

మరెందరో ముని-ముని మనవల వరసలు 

కు సంక్రాంతి- 

మరో బతుకమ్మ పండగ, దీపావళీ, సరదా సంబరాలెన్నో 
కలలు పంచుకొనే కుటుంబం. 

మరెందరో అత్తలు అమ్మలై 

కోడళ్టై సుఖశాంతుల కుటుంబం 

అత్తల పెత్తనాన్ని-నూటిపోటి మాటల్ని 

45 


శ్రీలేఖ సాహితి 


కూతుర్లుగా కోడల్ని కోడళ్ళ అమ్మలుగా భావించి 

అనురాగాన్ని పంచుకునే కుటుంబం 

లెక్కకు ముప్పది నుండి పిల్లలతో యాబది 

ఎంత పెద్ద 'సు-పరివారం 

యావత్‌ ఆత్రుత పరుగులు 

'ఆపై సద్దుమణిగి పారిపోయిన రోగం 

వైద్యోనారాయణ సేవలు స 
ఇంట్లో ధన, ధాన్య రాశులు-నమిష్టి కృషి నిధులు 

ఇంట్లోకి ఏ అతిథి వళ్చిన-అదొక విశ్రాంతి గృహం 

ఇంటి ముందు ఏ బిచ్చగాడు వచ్చిన 

అదొక ఆకలి పారద్రోలిన వాకిలి 

అందుకే ఆదర్శం-ఆ ఊళ్లో మరో కుటుంబం 

ఉన్న నల్గురు నాల్లు భాగాలే 

నిత్యం ఏదో ఒక వాదం-విభేదం 

ఇంటి నుండి రోదాల రోదనలే 

శాంతికి విశ్రాంతికి 

ముందు 'ఆి అశాంతి బోర్డు వేలాడుతుంది 

ఊరికి పెద్ద మోతుబరి రైతు 

ఆ పెద్దాయన కుటుంబం 

నేడు మరో రైతుకు కూలీ లైయారు 

విచ్లున్న కుటుంబం 

చింతలున్న చిన్న కుటుంబం-ఏకాకిగా మిగిలిన కుటుంబం 

అందుకే సమిష్టి కుటుంబం-సంతోషాల నిలయం 

అదో న్యాయస్థానం 


అది న్యాయ వ్యవస్థకే చిహ్నం. 


[.నెం.6-7-61, రాగన్నదర్వాజ, హన్మకొండ, జి॥ వరంగల్లు-506 011 ఫోన్‌: 447407 - . 
చన కత ల య మ క య సు ర కతల న ల వ సుజ టి 
| 46 


చిత్రభాను 


శ్రీనుత్‌ చిత్రభాను నాము సంనతృరాహ్వానను 


ఆ.వె. 


ర్ట 


తే.దీ. 


- మంధైన ఆండాళ్‌ 


శ్రీనలయంబుగా నిలకు శ్రేయముగూరైడు, నీలవేణి ! శో 
భానలినాయతాక్షి ! మ్యదుభఖాషిణి ! దివ్యతటిల్లతాంగి ! స 
మ్మానిత ! సత్వరూపగుణమండిత ! నిర్మల తేజ ! చిత్రభా 
నూ ! ననుగన్న తల్లి! సుమనోహర ! రావె దయా పయోనిథి. 


అరువది యేండ్లనాడు నను అక్కున జేర్షిన దానవ్‌వె, నా 
కిరవుగ జన్మనిచ్చి తగ నింపుగజూచిన దానవీవె, సం 
పరయగ శైశవ క్రియల హర్షము నొందినదాన వ్‌వికన్‌ 
అరువది యేండ్లు నాకిపుడు, అమ్మరొ ! చూడగవచ్చి నావటే. 


వళ్లరంబ ! అంబ ! వాత్లల్యమునుజాప యేగుదెంచినావు, స్వాగతంబు 
కాంచితమ్మ నన్ను కవయిత్రిగా, నీదు కనుల చలువ వలన గాదె తలప. 


కలముపట్టగ నేర్చి కావ్యాలు వ్రాసితి | రసికులు మెచ్చగా రహినిమించి । 
పద్యకావ్యాలుగ పరగెను పదమూడు । వైవిద్యముగచాల వరలె భుకుని । 
రేడియో టీవీల లీలగా చదివితి | చాల సభలలోన పాలుగొంటి । 


మెచ్చిన సన్మానాలు మేదిని సలిపిరి | పలుచోట్ల గొప్పగా పరిగణింప । 


తల్లి దీవెనలివ్వవే తలిరుబోణి । మరల నీరాకవరకు నన్‌ మనిచియున్న । 
వ్యద్దగుణవ్యద్దనై నే సమృద్దిగాను । వ్రాతు నీపైన పద్యాలు వాంఛతోడ । 
య ధరలూ థు = b= 


తేజమునందు నిన్ను గణుతింపగ నేరికి సాధ్యమమ్మ ! ని 
ర్వాజ మనీషవై జనుల రక్షణ చేయగదమ్మ | శాంతితో 
నీ జగమంతనుండగ నయేతర శక్తులద్రుంచి, భద్రతన్‌ ' 
రాజిల జేయవమ్మ ! గుణరాజిత ! పూజిత ! నవ్య వర్షమా. 
ఇ.నెం.1-560, గాంధీనగర్‌ వీథి, మం॥ నర్బంపేట, జి॥ వరంగల్లు. 
47 


శ్రరేఖ సాహితి 


"సాన్‌ 


నేటి విద్యా విధానం 
- జి. రవిప్రసాద్‌ 
మేమూ పిల్లలమే ! .... 
అభం, శుభం తెలియని చిన్నారులం 
విరిసీ విరియని పసిడి మొగ్గలం - 
అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయే 
పసి హృదయం మాది. 
కానీ మేము విధి చేతిలో కీలుబొమ్మలం 
అర్థరహెతమైన చదువులు 
మోతకు మించిన బరువులు 
రోజూ... రోజూ... మోసీ... మోసీ... 
భుజాలపై పడిన గాయపు గుర్తులు 
ఆడుతూ... పాడుతూ గడపాల్సిన 
మా జీవితాన్ని... 
కుప్పలు తెప్పలుగా కృత్రిమత్వపు చదువును. 
మా చిన్న మెదడుకు 
నిరుపయోగమైన అంశాలను 
మా బుర్రలో త్రోసి... 
మమ్మల్లి గందరగోళంలో పడవేస్తారు 
సృజనాత్మకతతో వికసించాల్సిన మా మేధస్సును 


సుడిగుండంలో వేన్తారు-ఇదెక్కడి న్యాయం. 


ఇ.నెం.16-18, సుభాష్‌నగర్స్‌ వనపర్తి, జి॥ మహబూబ్‌నగర్‌-509 103 


ఉరి 


చిత్రభాను 


కర ్యయోగము 
- సూర్యదేవర సుందరయ్య 
తే.గీ. కర్మజేయని నే జీవిగానరాదు 
మంచి కర్మలయందున మనసు నిల్పి 
చేయ నిష్కామ కర్మను చేయునెడల 
యజ్ఞమేనగునది భూమ్‌ నాలకించ. 


తే.గీ. శాస్త్ర నియతములగు కర్మ సంతరించి 
కులమునాశింపకుండగా పనులుజేయ 
పరమపదమగు మోక్షంబు బడయగలవు. 
అంబరీషుడు, జనకుడు యట్టివారె. 


తే.గీ. రాగద్వేషమ్ములుడిగిన భోగముడుగు 
కామమొక్కటి వదలిన గలుగు జయము 
సాక్షిగానున్న యాత్త్మను చక్కగెర్ణి 
మనసు నిల్పుటే మోక్షంబు మాన్యులార. 


తే.గీ. కర్మ, జ్ఞాన మార్గాలలో కర్మమిన్న 
కర్మ త్యాగము చేసిన కాలమందు 
జనులు మోక్షంబునందేరు జగమునందు 
జ్ఞానహీనులు చెడుబుద్ది నొందగలరు. 


తే.దీ. కర్మలందున జ్ఞానంబు గల్లియున్న 
తనకు మేలును గూర్చియు ధరణియందు 
చెప్పలేనంత మేలగు చింతలుడిగి 
భూమిపై వింతలుండవు | పోరులుడుగు. 


Retd. Gazetted H.M., మం॥ ప పర్కాల, జి॥ వరంగల్లు- 506 164 
| 49 


శీలేఖ సాహితి 





కష్ట జీవుడా... ఓ కారి కుడా... 
- మాసు రాజయ్య 
నీ శ్రమకు ఫలితం దోపిడీ-నీ కష్టానికి విలువ కన్నీళ్ళు 
కడుపు నిండా తిండి దొరకక-అర్లాకలితో అలమటించేవూ, 
కడుపాకలి కట్టుకోనీ 
కష్టజీఏవై కాలం గడిపేవు 


i 
! 


రాత్రిపగలనక నిద్రాహారాలుమాని 

కార్మికుడి విధులను మాదేసుకొని 

రెక్కలు ముక్కలు చేసి సేదతీరక చేమటోడ్డి- 
బ్రతుకీడుస్తావు బ్రతుకు భారంగా 

చీకటిబారిన బ్రతుకులలో 

వెలుగులు నింపే జక్కెవరో- 

అనుక్షణం ఆరిపోయే బిపంలా 

కాంతినిస్తూ కరిగిపోయే క్రొవ్వొత్తిలా 

ఇంఠిన్నాళ్ళు.... ఈ బానిస సంకెళ్ళు 

పాలకవర్గాల నుంచి విముక్తి సంకేతాలు 

కండలు కరిగించి స్వేదం నదులైన 

కనికరించని కసాయి సర్మారు 

కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తు 

కాలగర్భంలో కలిసిన హక్కుల సాధనకై 

సాధించుటకు సమైఖ్య పోరాటమే శరణ్యం 

అందుకే ! 

కార్మిక కర్షక మేథావుల్లారా కదం తొక్కుతూ కదలిరండి 
కనికరం లేని కసాయి పాలనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి 


కార్మిక హక్కులకు రక్షణ సాధిద్దాం. 





గ్రా॥ మం॥ చిట్యాల, జి॥ వరంగల్లు. 
EE 50 


చిత్రభాను 


ఆకలి అరుపులు 
- రేపాక సంపత్‌ రెడ్డి 
కనిపించదేది 
పచ్చని ప్రశాంత పైరు తీరు ! 
వినిపించదేది.... 


జలజల పాదే సెలయేరు ! 


వినిపిస్తోంది ఆకలి అరుపుల జోరు 


(8s 


కాశిస్తుంది స్మశాన వాటికల హోరు 


క. 


ప్రజల నోట్లోకి లేదు నీరు 


(es 


(8s 


ప్రగతికి ప్రశ్చగా తెరిచింది భూమి నోరు.! 


ప్రపంచ బ్యాంక్‌ ఇస్తుంది అప్పల జోరు 
అది దేశ వ్యవస్థను దిగజార్డే తీరు! . 
దేశ వ్యవస్థ అస్తవ్యస్తముల పోరు ! 


అధికార నాయకుల అక్రమాలు జోరు. 


గ్రా॥ కేశాపూర్‌, మం॥ హుస్నాబాద్‌, జి॥ కరీంనగర్‌. ఫోన్‌: 59138 


51 


శీలేఖ సాహితి 


తెగులు సోకిన భారత సంస్కృతి 
ఆ నర్పింగోజు లక్షయ్య 
వశ్వమానవకోటిలో వినుతికెక్కిన 
దివ్య భారతీయ సాంస్కృతిక జెన్న్షత్యం 
పాశ్చాత్య నాగరికత పాద తాడనలతో 
దూరదర్శన్‌ ప్రచార సాధనాల సాక్షిగా 
పవిత్రత కోల్టోయి, ప్రతిష్ట చెడుతుంది. 


ఐదేశీ భావజాలాల ప్రచార పర్వాల 

మతమౌథ్యాల ప్రేరణలు, జాతుల వైషమ్మాల బోధనలు 

అధికారంతో వ్యక్తుల అభిప్రాయ సాధనలు 

భావశుద్ధి, చిత్తశుద్ది లేని అనైతిక ఐక్యతలు 

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత సంస్కృతిని 

బ్రష్టు పట్టించి బజారులో నిలబెడుతున్నవి. 

స్త్రీలు దేవతలుగా పూజింపబడిన పుణ్యభూమిలో 

అసభ్య, అనాగరిక, అశ్లీల, వింతపోకడలు 

ప్రబలంగా వ్యాపెంపబడి, స్థిరపరచబడి 

అభిమాన, మానాలను మంటకలువపుతున్నాయి 

వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే వివిధ టి.వి. ఛానళ్ళు 

పాపం పుణ్యం ఎరుగని పసిబాలల మనసులలో 

విషసంస్పృతికి బీజాలు నాటుతున్నాయి. 

మాయలు మంత్ర తంత్ర క్షుద్ర విద్యలు 

విశేష కీర్తిని పొంది, మూఢ నమ్మకాలను పెంచుతున్నాయి. 

ప్రజాభీష్టం అంటూ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. 

తరతరాల భారతీయ సంస్కృతికి తెగులు సోకుతుంది. 
_ ఇ.నెం.7-115, అంగడి బజార్‌, మం॥ పరకాల, జి॥ వరంగల్లు-506 164 

న 52... 





నా కోరిక 

- కె.ఎల్‌. కాంతారావు 
నా దేశం నందనవనమై నిలవాలి 
నా జనులందరు ఆనందంగా నవ్వాలి. 
కావేరిని గంగానదితో కలపాలి 

నేల నీరు ప్రజలందరికీ పంచాలి. 
కుల మత భేదాలు సమసిపోవాలి 
స్వార్థ నీచ బుద్దులన్ని మాసిపోవాలి. 
ప్రజలందరు ఒకే బాటపైన నడవాలి 
నా జనులందరు ఒకే తాటిపై నిలవాలి. 
వందేమాతరమంటూ గొంతులన్ని కలపాలి 
మనదే కర్తవ్యమంటూ ఎలుగెత్తి పిలవాలి. 
పాడీపంటల తోడను పల్లెలన్ని నిండాలి. 
పారిశ్రామిక వాడలు పట్టణాలు వెలయాలి.. . 

అవినీతి, అంధకారమంతరించి పోవాలి 
జాతిలోన నీతి పెరిగి వెలుగు నిండిపోవాలి. 
నవ్యభరతమాత రూపు కన్నులార కాంచాలి 

నా తనువప్పుడు నిశ్చింతగ ఎచటో రాలిపోవాలి. 


షే 


6౧10. AE-5, గ Colony, 7౧5 పాల్వంచ, జి॥ ఖమ్మం-507 115 ఫోన్‌: 55237 


ba. 









ఇనెం.11.83/బి, కాకతీయ నగర్‌, హుస్నాబాద్‌, జి॥ కరీంనగర్‌. ఫోన్‌: 56575 £5 


పేను తపన 
- వేముల తిరుపతిరెడ్డి 

ప్రియా ! 
నా ఆశలకు ఆక్యతి నీవు 
నా జీవితపు జాగ్యతివి నీవు : 
నా ప్రేమ అమరం చేసిన అమృత .మూర్తివి 
నీవే ప్రియా ! 
నా జీవన 
ప్రేమాయణ అలసట తీర్షిన 
ఆత్మబంధువు నీవే 
నా అన్వేషణకు 
ఆరాధనకు . | | 
ప్రేమకు లభించిన పెన్షిథివి నీవే... 


9 
ప్రియా ! 


ote 1 


54 


చిత్రభాను 


రోడ్డు ప్ర మేల్కొని ఉన్నవి 
- చెన్న వంకట నారాయణా 

రోడ్లు మేల్కొని ఉన్నవి 

త్యువు మేల్కొని ఉన్నది. 
రోఢడ్డమోద మృత్యువు మేల్కొని ఉన్నది. 
పొత్తిళ్లలో నిన్న పొదిగిన చిన్నారి 
ఎంతో యత్తెగ శిఖరాన నెక్కిన ధీశాలి | 
రోడ్ల బారినపడక తప్పదు మరి. 
వరాలు పొందిన వాడైనా 
వామనమూర్తియైనా 
రోడ్లకు దండం పెట్టాల్సిందే ! 
ఏ లారీ ఎప్పడు మ్యత్యు రూపం 
దాలుస్తుందో ఎవరికి తెలియదు 
ఏ తల్లి కడుపునూ కాల్టేస్తుందో. 
ఏ చెల్లి నుదుట కుంకుమను చెరి పేస్తుందో 
ఏ పిల్లల్ని అనాధలుగా మార్చేస్తుందో + 

ఏ తరుణిని దివాలోకాలకు తరలిస్తుందో 
ఎవరికీ తెలియదు. . మ 
. తాగిన మైకంలో తూలి పడ్తున్న తారు రోడ్లు. 
స్టాప్‌ బోర్డు చేతిలో లేని ట్రాఫిక్‌ పోలీస్‌ హెడ్డూ. 
జైలు నుంచి తప్పించుక వచ్చిన ఖైటిల్లాగా లారీలు: జీవులు, కార్లు- 
యమభటులకు నిలయాలు-నరకానికి నిచ్చెనలు 


యీ రహదారి రోడ్లు. . 


_ 2.25.5., గ్రాః గొర్లవీడు, మం॥ పరకాల, జి॥ వరంగల్లు. . 





55 ' 


శ్రీలేఖ సాహితి 


అటు-ఇటు 
= డా! కె.ఎల్‌.వి. ప్రసాద్‌ 
ఈ దేశం నాకేమిళ్చిందని ? | 
ఈ దేశంతో నాకు పనేమిటని, 
అనవసరమయిన ఆవేశంతో, 
అక్కరకురాని ఉద్రేకంతో, 
కుప్పిగంతులు వేసేవాడు" 
_ అఆలోచించనే ఆలోచించడు. 
ఈ దేశానికి తానేమిచ్చాడోనని 
విశ్లేషించి చూడనే చూడడు. 
ఈ దేశంలో తన పాత్రేమిటోనని 
కష్టించి పనిచేయలేని 'వాడు 
క్రమశిక్షణతో మెలగలేని 'వాడు' 
తన 'సాపాటువంతయినా 
సంపాదించుకోలేని పరమ దరిద్రుడు ! 
_ తనకీ దేశం ఏమిచ్చిందని ఘనంగా మొరుగు తుంటాడు. 
ఊహకందని పల్లకినెక్కి ఊరేగుదామనుకుంటాడు 
ఎదుటివాడి రక్తం కళ్ళజూసయినా 
పరమాన్నం ఆరగిద్దామనుకుంటాడు 
సమాజానికి కావలసింది ఇలాంటి వాళ్ళ కాదిప్పుడు 
పగటి కలలిక మానేసి-చీకటి తెరల వెనుక నుండి. 
వెలుగు రేఖల్లోకి చొచ్చుకుపోయే 
_ వెన్నెముకగల “యువతి కావాలిప్పడు 
. కులమతాల కుళ్ళను కడిగేసి . 
.. వేర్ణాటువాదుల సరిహద్దులను చెరిపేసే 
__ సహృదయ-సమాజం కావాలిప్పడు = 
రండి, రండి, రండి-సమసమాజ నిర్మాణంలో 
సమతా స్తంభాలమై నిలుద్దాం రండి... 
_రామకృష్ణ కాలనీ, ము వ హన్మకొండ-506 004 ఫాన్‌ 432098 
56 


చిత్రభాను 


నీ బాటలో... 


- వై. శ్రీమన్నారాయణమూరర్తి 


ధృవతార వీరుని వర నుండి తీసిన ఖడ్గ్డములా 
ఫ్యథ్విపై రాలిపోయింది 
దండోరా చప్పల్లు కావు-అవి జనార్దనుని రణఘోష నినాదాలు 
గిరిజన, హరిజనవాసుల హృదయాలలో నిలిచిన నీవు 
హఠాత్తుగా స్వర్ణసీమను అలంకరించినావా 
పల్లె పల్లెలో నీవు ప్రయాణించిన నేల తల్లీ (రహదారులన్నీ 
నా బిడ్డ వడని ప్రకృతిని ప్రశ్నించుతున్నాయి. 
ప్రజల హహాకారాలు 
మా జనార్జునుడేడని దిక్కులను అన్వేషిస్తున్నాయి 
నీ వార్త రాని రోజులేని వార్తా పత్రిక 
ఈనాడు కంప్యూటరు మీద మా పేరు వెదుకుతున్నాయి 
నీ ఉపన్యాస ప్రవాహ వాహిని ఏ ఏ పర్వత లోయలలో 
_ తపస్సు చేస్తున్న మృత్యు జహ్ముడు కబళించి వేసేనా ? 
వినాయకుడు పాలు త్రాగడనే విషయం 
ఎంత వేగంగా విస్తరించిందో తెలియదు, కాని... 
నీ గుండె చప్పుడు నిశబ్దం అయ్యిందనే వార్త 
విశ్వ ప్రపంచానికి తెలిసినది. 
మాటకోసం నీ రాకకోసం ఎదురు చూసే మా చూపుల్లో 
బాష్టాంజలిని నింపి అనంత లోకాలకు పయనించినావు. 
నీ జాతి శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించి పోరాడే 
మా జనార్జున్ని లక్షలమంది సమక్షంలో అదృశ్యం చేశారా ! 
ఇది మీకు న్యాయమేనా? 
మీ ఆశయాలను వాడిపోనీయకుండా 
నీ ఉద్యమాలను నీరుకారి పోనివ్వకుండా నీ బాటలో... 

తెలుగు లెక్చరర్‌, మం॥ పరకాల, జి॥ వరంగల్లు-506 164 

| 57 





శ్రీలేఖ సాహితి 


చిన్న కల నిద్రలేసింది 
| - పల్లె సీను 

నిరంతర కాల-“కలిమథనం”లో 

రిర్లిప్తం తెలియకుండా-నిష్కర్న్షగా నిన్నటి “వ్యష” పరుగులు పెట్టింది 

ఆద్యంతమూ అలజడుల్లోనే సర్దుకుంది. 

శ్వేతప్రాంగణంలో-ఛిద్ర ధ్వని శకలాలు. 

వ్యద్ద సంబరాల్లో-ఊర్చులు మిగిల్చిపోయాయి. 

నీలాకాశం నిప్పులు చెరగడం-మొదలయ్యింటి... 

స్నేహసౌధపు శిఖరాలు-హద్దులు దాటి కూలడంతో 

విశ్వాంతరాళమంతా-ఉగ్రవాదం గర్జన చేసింది. 

మానవ మారణహోమం ప్రజ్వరిల్లింది. 

ఉన్మాదం మహమ్య్మారిలా-ఊరూరూ కబళిస్తుంటే 

అమాయకం బలియౌతూ-ఉదాసీనంగా వుండిపోయింది 

ప్రతి పూటా-ప్రతి రోజూ... ఉదయభానుడుదయిస్తూ 

గంభీర ప్రయాణం సాగిస్తున్నాడు-గతులు మారుస్తూనే ఆలోచిస్తున్నాడు. 

“అనంత సృష్టికిాఆహారం మాటెరుగుదును ! 

ఆది మానవ జీవనాక్య్ళతి నెరుగుదును ! 

అనావ్యప్రికి ఆచ్చాదనం మాటెరుగుదును".... కాని 

“అణుబాంబు ధర్మవర్తనమెట్టిదో ! నేటి మనిషి- 

ఆత్మియతా స్తుతి మార్చులెట్టివో ! 

అగమ్య గోచరమేనని” - హడలి పోతున్నాడు. 

పశ్చిమాద్రికై పయనిస్తూ-విచిత్రంగా నాకేసి చూసి ;. 

వేలు గురిచూపి-మొహం చిట్లించి వెళ్ళిపోయాడు. 

చిమ్మ చీకట్లు కమ్మాయి-చిన్న కల నన్ను నిద్ర లేపింది. 

చిరుకాంతిని.... చిరు కలశంలో నింపి 

“చిత్రభాను చిరుశాంతిని ప్రసాదిస్తాడని... చిన్న కల నిద్ర లేపింది... 

58 


చిత్రభాను 
మేల్కొ లుపు 
- గుర్రపు సత్యనారాయణ 
చాలు... ఇక చాలు... లే... ఇకలే... | 
మేలుకో... ఇకనైనా మేలుకో.... 
బైతన్య శంఖారావం పూరించు.... 
నీవు తెలంగాణా అమాయకుడివని 
నీ నోరు నొక్కారు-ఊరుకున్నావు ! 
నీవు అజ్ఞానుడవని 
గీ కడుపు కొట్టారు-సహించావు ! 
నీవు అవివేకుడవని 
నీ శ్రమను దోచుకున్నారు-భరించావు 
నీవు అసమర్జుడివని అవహేళన చేశారు ! 
ఏమో చేతకాని నిస్తహాయుడిని చేశారు ! 
ఒక్కసారి ఇటువైపు చూడు... 
ఇషం తాగి ఆత్మహత్య చేసుకున్న చేనేత 
కార్మికుడి శవాన్ని చూడు... 
ఉరి వేసుకుని చనిపోయిన పత్తిరైతు 
అనాధ కుటుంబాన్ని చూడు... 
సాగునీరు లేక, సరిపడు కరెంట్‌ లేక 
ఎడారులైపోతున్న పంటలను చూడు... 
ఆరుగాలం కష్టపడి, చెమటోడ్డి పండించిన 
ధరలేని ధాన్యాన్ని చూడు... = 
తొనే నాధుడు లేని రైతన్న దైన్యాన్ని చూడు... 
కడివెడు తాగునీరు కోసం కడుదూరం వెళ్తున్న 


59 


శ్రీలేఖ సాహితి 


నీ తల్లి కడగండ్లను చూడు... 
తలదాచుకునేందుకు గూడు లేని 
బక్కచిక్కిన 

నిరుపేద బతుకులను చూడు... 
పనిపాటాలేక నిర్వీర్యమైపోతున్న 
యువతరాన్ని చూడు... 

ఐరిరే లాఠీలకు భయపడకు 


పేలే తూటాలకు వెనకడుగువేయకు 


ఎదురు కాల్చులకు జడుసుకోకు 
కెరటంలా రొమ్ము వరుస్తూ 
వీరుడివై, శూరుడివై కదనరంగంలో దూకు. 
విజయమో, వీరన్వర్ణమో తేల్చుకో 
నీవు నిరంతర సంఘర్షణాజీవివి- 
ఏ ప్రలోభాలకూ లొంగకు ! 
ఎంతగా మబ్బుల్లో తడిసినా 
సూర్యుడు వెలిసిపోడు 

ఇక్కడ ఇప్పుడు, ఏటి తప్పు కాదు 
బక్క ఆకలి తప్ప 

ఆరని నిజం తప్ట 

నిలదీసే ప్రశ్న తప్ప 


తిరగబడే చైతన్యం తప్ప ! 


రచన క్లాత్‌ సెంటర్‌, బస్టాండ్‌ రోడ్‌, మహబూబాద్‌-506 101 జి॥ వరంగల్లు ఫోన్‌:40465 


నానా ననిన నానా కిన నా నరా నానా మలక 


60 


= మారగాని రాంబాబు 


లవ్‌ 

ప్యార్‌... 

పలు పేర్లతో పిల్చినా 

భావం ఒకటేగా 

అతడు-ఆమె ప్రేమి 

ప్రేమి పెదవుల కలయికా ! 

మనసుల కలయిక . 

ప్రేమకు పెళ్లి పరాకాష్టా ? 

పరాకాష్ట పెళ్లయితే 

తర్వాత ప్రేమ ఒకటేనా !? 

మరి ముందున్న ప్రేమ కొనసాగదేమో ! 

అది మరో పేరుతో-మార్చుతో 

ప్రేమ శాశ్వతమే జీవితంలో కాదుగా 

అది అందమైన-అద్దుతమైన భావన 

ప్రేమించడం ఒకరికొకరు పంచడమేగా 

అపార్థమెందకూ ! 
ప్రేమ నింపుకుంది 

ఆరారు కాలాల అందాల్ని అనుభవాల్ని 

ప్రక్యతిలాగే ప్రే ప్రేమ అనిర్వచనీయమైంది 

'అభివర్ణించలేనిది. 

ఇదంటూ ఖచ్చితంగా ! " 

 అనుభవానికే తెలుసు ప్రేమంటే... 


శ్రసరస్వత్‌ వ Ed. కాలేజి, 0౧౧. నేప షనల్‌ alae జి॥ అనంతపురం- 515 004 


61 


ee క 


రారాదు లలన ల మలమలా ఊవనంంననలా. సకాలం చాడు వాటాల. ఆ సొంవహా 


శీలేఖ సాహితి 


పరుగో పరుగు 

- “హానీ” 
Nibbles (నిబుల్ఫ్‌ నిదురలేకుండా చేస్తున్నాయ్‌... 
Bytes కందిరీగల్లా కుట్టి కుట్టి చంపుతున్నాయ్‌... 
ఏదో సాధించాలన్న తపన- 

మరీ వేగంగా పరుగెత్తే 

గ్లోబల్‌ విల్లేజ్‌ 

కాంపిటీసన్‌ కావేరిలో కొట్టుకుపోతున్నా- 

ఈ Hi-Tech ఆలయాల్లో 

అంతా టెన్వన్‌, 

కాసేపు కళ్ళ మూస్కుంటే 

చీకటే తప్ట-పమా మిగలదు. 

చీకట్లో బ్రతకలేను- 

నుంచోని నీల్లు త్రాగలేను- 

పరుగో పరుగు. 

ఎక్కడకో అందరూ వెళ్ల్తున్లారు. 

గొరైనై నేనూ పోతున్నాను. 





ానుమాన్‌, QrNo. E-54, B-Colony, KTPS పాల్వంచ, జి॥ ఖమ్మం-507 115. 
గం 


ణ్‌ 
f 


రామా ! రామా! రామరాను !! 

- పల్లేరు వీరస్వామి 
రామరామ రఘురామ పరాత్చర, లోకంతిరే మారెనయా ! 
మర్కట రక్కస మారణ యుద్దాల్‌, నాడూ నేడూ మారవయా !! 
తండ్రి మాటకై సుఖాల విడిచీ తరలెను రఘుపతి నాడడప్‌ ! 
తిండీ తిప్పలు తీర్చే విధాన, దారిజూపేది నేడడవీ |! 
మాట నిలుపు మాన్మంబగునని, బాదల గాధలు ఆనాడూ, 
మాటల, ముఠాల హైటెక్‌ అప్పల, విధాన పాలనలీనాడు |! 
రామా ! రఘుకుల సోమా, మెజార్ది ప్రజల మాటలను విననేమి ? 
మైనార్టీలను మ్నిన్తావు, ప్రజాస్వామ్యమే తెలియదుగా | 
చిన్నమ్మ కోర్కె తీర్భటానికై, కన్నవారినేడ్పించామా, 
తరుణీ తమ్ముడు సుఖాలనొదలగ, అడవి అక్కునే జేరేవు. 
ఒకేజక్క అర్జకుడంటే-సీతమ్మకు వనవాసాలా ? 


రక్కసి మూకలు చుట్టుముట్టితే-శీల పరీక్షలు, శిక్షలా ! 


గుడికట్టించిన గోపన్న గోడు-వినలేవా ! కనబడలేదా 

నీ గుడి ఏలని నిగ్గటిసినా, పరమతస్తునికి ప్రత్యక్షంబా ? 
ఏమయ్యిందని శబరి ఎంగిలిని, ఎంతో హాయిగ తిన్నావూ- 
ఏమవుతాడని గుహుని దీవించి, జన్మ ధన్యతనుజేసేవూ-. 
“రామాఅన్నంతనె హనుమన్నకు, గుండెలో కొలువై ఉంటావూ- 
గుండెనే గుడిగజేసే బుషులకు దండిగ మోక్షాలిచ్చేవూ- 


కానీ, నేడు, నీతో-నేను 
ప్రభూ మర్యాదగా వేడుకుంటున్నా ! ఇప్పటికైనా సెలవీయి, 


చీ పేరిట గుడి కట్టుకుంటాం.... టాం, టాం..... 
ఎంచక్కా కొట్టుకుంటాం- ఓట్లను రాబట్టుకుంటాం 
పదవి దొరికిఠే- తిరికుండదు. 


_ ఇప్పడైతే తల్దుకుంటాం.... టాటా. 


1.నెం.3-305, మల్తారెడ్డిపల్లి వీథి, మం॥ పరకాల, జ॥ వరంగల్లు-506 167 ఫోన్‌:41060 


63 


శ్రీలేఖ సాహితి 


- “ఎమ్మెస్సార్‌” 
మొగుల్లారా ! జాగ్రత 
ఎం.ఎల్‌.ఏ. మొగుల్లారా ! జాగ్రత 
మూరు హఠాత్తుగా చస్తే 
మో వాళ్లకే టికెట్లు 
సానుభూతి పవనాలతో 
న్థానాలు పదిలం. 
మొగుల్లారా ! జాగ్రత 
ఎం.ఎల్‌.ఏ. మొగుల్లారా ! జాగ్రత 
టూత్‌ పేష్టులో విషం 
బ్రేక్‌ ఫాస్టులో విషం 
కన్ను మూస్తే కర్ణంలో పాదరసం 
ఏ క్షణంలోనైనా బుల్లెట్టు 
మో గుండెల్లో దూసుకుపోవచ్చు 
ఇంటి దొంగ ఈశ్వరుడికైన తెలీదు 
పసుపు కుంకాలకన్నా 
పదవులే నిజంగామిన్న 
ఎం.ఎల్‌.ఏ. మొగుల్లారా 
ఆదమరిస్తే ప్రాణం గోవిందా 


జాగ్రత ! జాగ్రత |! 


వివేకవర్ధిని జ॥ కళాశాల, లక్ష్మీదేవిపల్లె, కొత్తగూడెం, జి॥ ఖమ్మం-507 101 ఫోన్‌: 47886 


చిత్రభాను 


టి.వి. డబ్బ 


తాదూర సందు లేదు మెడకో డోలన్నట్లు 
ఇంట్ల లొల్లి కగ్గితల్ల 
జక పట్టువట్ట టి.ఐ. డబ్బ కొనిపిచ్చిండ్రు 
దినింట్ల పీనుగెల్ల 
ఇంట్ల ఏమంట అడుగుపెట్టిందో 
ఇల్లంత ఆగమ్దుపోయింది 
కొబ్బరికాయగొట్టి సుచ్చానుజేసిన కాన్నించి 
ఇంటిల్లిరాజులు పండుగజేసుకుంటుండ్రు 
పగలు గదే - రాత్రి గదే 
తిండితిప్పలు దాని ముందట్సే 
పక్కలుగూడ దాని పక్కనే 
కండ్లు దానికే అతుకు పెట్టుకుంటుండ్రు . 
వొల్లగాండ్లు సదువు అటుకులెక్కించిండ్రు . 
టి.వి. డబ్బ కాలు పెట్టినకాన్నించి 
పనులు పాతరపడ్తానయి 
సదువులు నట్టుబండలైతానయి 
ముచ్చట్లు కరువైతానయి 
మనసుపెట్టి మాట్లాడుడు ఖతం 
ఒకల్నొకలు తెల్చకోవాలనే జాసుండదు . 
వఏడ్డుగొట్టు సీరియల్లు ఎగబడి సూసుడు 
ఎకిలి చేష్టల గెంతులాటలు సుత ' 
చానల్లు తిప్పుడు కాలం గడుపుడు 
అబ్బో పిచ్చెక్కిపోతోంది 
బాంబు కొనుక్కున్నంత పనయితాంటి 
గుడింట్ల దాచుకున్నట్లు భయమయితాంది. 
ఇ.నెం.11-73/2, హన్మకొండ రోడ్‌, హుస్నాబాద్‌- -505 467 జి॥ కఠంనగర్‌. 
65 


శ్రలఖ సాహితి 


దినం... దినం... క్షణం... క్షణం... 
| ర్న ర 
- డొ కొదమసింహ్వం క్రిష్టమూచార్యులు 
దినం... దినం 
ఎదుగుతోన్న నేటి విజ్ఞానం 
వెదుకుతోంది రేపటి అజ్ఞానాన్ని 
క్షణం... క్షణం 
పెరుగుతోన్న నేటి నాగరికం 
దిగవిడుస్తోంది దీక్షిత సమాజాన్ని 
క్షణం... క్షణం 
నిండుతోన్న నేటి స్వార్థ హాలాహలం 
వెక్కిరిస్తోంది నీ... నా సౌభ్రాతృత్వాన్ని 
తరం.... తరం . 
అనుసరిస్తోన్న నేటి జీవన విధానం 
విప్పి చెబుతోంటి నీ... నా అంతరాన్ని 
వాదం... వాదం | 
అయోధ్య రాముడు నేటి ఆరాధ్య దేముడు 
రాములోర్షి జన్మభూమిలో ఉంచాలా వద్దాని 
_ తధ్యం... తధ్యం 
నమోనమామి కర్శభూమి ఈ దేశం 
పురాణ పురుషుడి థర్మం స్టాపించడాన్ని 
నిత్సం.... నిత్యం 
నవోన్న్మేష చైత్రాదివసంతాది కాలం 
మారుతోంది కొంగ్రొత్త చిగుర్లు వేయాలని 
మనం... మనం 
పరమోన్నత సంస్మృతి వారసులం 
ప్రగతితో నడపాలి దేశీయ దివ్య రథాన్ని. 





నెం.2-7-436, ఎక్సెజ్‌ కాలనీ, సుబేదారి, హన్మకొండ-506 001 ఫోన్‌: 457559 
eee sree 


కళలు 
- జి.జె ఇమ్మానియేలు 
కళలు . 
కళల కోసం కాకుండా 
సమాజ శ్రేయస్సుకు 
సహకారం అందించాలి 


కుంచె పట్టి గీసిన ప్రతి చిత్రం 


(es 


జలనుత్తేజ పరచాలి 


ప్రపంచంలో 


( 


దేన్నైనా కొనగలమెమో కాని 
కళలను కొనలేము 
' విలువ కలిగినది 
వెలలేనిది నిజమైన కళ 
కళ విలువ తెలిసిన 
కళాకారుడు ఆరాధకుడు 
ధనం కంటె 
కళ గొప్పది. 
హ్యదయాలను కదిలించేది 
మనసుకు ఆనందాన్నిచ్చేది 
సమాజానికి 
ఉపయోగపడేది 
నిజమైన కళ అవుతుంది... ca 





_ 0.8.1. మిషన్‌ ఉన్నత పాఠశాల, మం॥ పరకాల, జి॥ వరంగల్లు-506 16. 
| | 67 


శ్రీలేఖ సాహితి 


నిస్సోటనం 
= మల్యాల మనోహర రావు 
నిస్సందేహంగా నేడు స్పందన వివాదాస్పదమైంది 
ఊహకు, హృదయానికి పెరిగే అఖాతం బట్టబయలైంది 
తపన కేవలం భౌతికమై 
మానవీయత అభూత కల్పనౌతోంది 
వర్ణచక్రాన్ని వేగంగా త్రిష్టితే కనిపించేది శ్వేత వర్ణమే 
అన్న సిద్ధాంతానికి చుక్కదురై 
భాషకు, భావుకతకు, తాత్వికతకు, దృక్పథానికి కులం రంగు పులిమి 
మనం కలహించుకుంటున్నప్పడు 
నిసందేహంగా నేడు స్పందన వివాదాస్పదమైంది 
గ్రహాంతరాళంలోకి ఎగిరి 
అక్కడ ప్రాణం వుందో లేదో తెలియకపోయినా 
భూగోళాన్ని ఆక్రమించి ల 
ఇక్కడ ప్రాణం పోకుండా ఆపలేకపోయినా 
ఉబికి వచ్చే ఉప్పెనల దారి మళ్చించ లేకపోయినా 
భూకంపాల్షి ఎందుకు పసిగట్టలేమో తెలియకున్నా 
చింతించాల్సిన పనిలేదు కాని... 
పెంచుకున్న గడ్డాల్షి-వచ్చిన బట్టతలల్ని = 
పట్టుకున్న కుంచెల్లి-కట్టుకున్న పంచెల్ని 
వర్ణ్లచక్రంలోకి లాగి ఇదే వర్గపోరాటం అని తిరగబడుతున్నప్పడు 
జడత్వంతోనే జగద్వితంగా నిలుచున్న బుద్ధుడిని గూర్చి 
మౌథ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడ 
నిజంగానే స్పందన వివాదాస్పదమైంది 
మాట విస్టోటనమైంది. 
ఇ.నెం.2-9-512, శ్రీనగర్‌ కాలనీ, వడ్జెపల్లి, జి॥ వరంగల్లు-506 370. 
68 / 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తేరీ. 


తేదీ. 


చిత్రభాను 


శుభాకాంక్షలు 
లలి 
- తిరునగరు జగన్మోహన్‌ 
re చింతటీర 
పళ్ళ్చప ంటిళ్ట వాసంతి పల్లవించె 
గున్న మావిన కోయిల కూతలవిగొ 
సుఖములను గూర్చు మీకు నీ శుభయుగాటి ॥ 


ధరణి కంపించె, నింగియు దద్దరిల్లె 
మరణహోమాల వార్తలు మనసు చెదిరె 
ముష్కరుల దాడి ప్రభుతనే ముంచ జూచె 
విదుష కాలము చెల్లెను వెతలు దీరె ॥ 


విదుషవత్సర మత్యంత విషమునింపె 
భూమి కంపించె రైలును బుగ్గిజేసె 
మాన్య బాలయోగి యకాలమరణమంది 
విదుష కాలము గడచెను వెతలతో ॥ 


ఆంధ్ర తీరాన్ని తూపాను హడలగొట్టె 
చిత్రవర్షము రాయలసీమయందు 
యెందరెందరు మడసిరో ఏది లెక్క 


విదుష కాలము చెల్లెను వెతలు మిగిలె ॥ 


విదుషయన చాల కోపము విస్తరింప - 


' అరువదేండ్లకు పూర్వము వచ్చినట్టి 
విదుష యింతటి ఘోరాల విదుషగాదు. 


వచ్చు చటుల. న వశముగాదు I 


రిటైర్డు టీచర్‌, మం॥ పరకాల, జి॥ వరంగల్లు-506 164 





69 


శ్రీలేఖ సాహితి 


జీవనాదం 
. =డా॥ మరింగంటి యాదగిరాచార్యులు' 
రాతియుగం నుండి 
నేటి 'జనోమ్‌' యుగందాక 
మనిషిని మనిషి చంపుకోవటం ఓ రివాజయ్యింది 
మానవత్వంతో బ్రతకటం మాని ఎన్నాళ్లో అయింది 
హిరోషిమ, నాగసాకి, వియత్నాం, బోస్నియా 
ఆఫ్లాన్‌, పాలస్తీనా, కాశ్మీరం, సింహళం 
మానవ మారణహోమానికి నిలువెత్తు సాక్ష్యాలు 
చితికిన బ్రతుకుల సజీవ చిత్రాలు 
పాలుగారే పసిబుగ్గపై ఎండిన కన్నీటి చారిక 
అమ్మకంట రాలుతున్న రక్తాశ్రువు 
అన్నీ కోల్లోయిన అనాధల గుండెల్లో 
గూడుకట్టుకున్న దైన్యం 
పలకా-బలపం పట్టే చేతులో 
తపాకీ ఎక్కుపెట్టే ద్యశ్యం 
పండువయసులో ఓ అండలేక 
ప్రకృతిలో కలిసిపోయే జీవఛ్చవాలు ' 
తినటానికి తిండి లేకపోయినా . 
తూటాల్ని జేబులో నింపాల్గిన అరాచకపు అవసరాలు 
ఇవేవీ మనల్ని కదిలించవు (1) 
మనసున్న మనుషులమని 
మరిచిపోయి చాన్నాళ్లయింది 
దూసుకొస్తున్న యుద్దోన్మాదం 


70 


చఅత్రభాను 


లో 


మానవాళిని కబళించటానికి ఉరకలు వేస్తున్నది 
తెల్లబోయిన శాంతి కపోతం 

చిరునామా వెతుక్కుంటున్నది 

బుష్‌ అయితేనేం-లాడెన్‌ అయితేనేం 

మానవ మారణహోమానికి సూత్రధారులు 
అమాయక జన హవనంలో పాత్రధారులు 
వైషమ్యాల చాటున ఎందర్షి బలిగొందాం 
ఒకరినొకరు చంపుకొని మిగిలే ఆ శూన్యంలో 
ఎక్కడ అన్వేషిద్దాం ! 

ఎవరి కోసం జీవిద్దాం |! 

వైజ్ఞానిక యుగంలో విజ్ఞత వికసించదా 
ఒక్కసారి మనోనేత్రం తెరిచి 
అడ్డుగోడలన్నింటిని కూల్చి 

ఒకరినొకరం పోల్చకోలేమా 

కలసి జీవించటంలో 

మాధుర్యం ఆస్వాదించలేమా 


ప్రపంచ శాంతికి బాటలు వేయలేమా. 


ఇ.నెం.4-17, గోపాలపురం, హన్మకొండ, వరంగల్లు-506 009 ఫోన్‌: 438683 


శీలేలు సాహితి 


డబ్బు 
- పల్లె నాగేశ్వర్‌ రావ 
ప్రాణం తోస్తుంది డబ్బు 
ప్రాణం తిస్తుంది జబ్బు 
జబ్బును పోగొడుతుంది డబ్బు 
డబ్బును పోగొడుతుంది మబ్బు 


కష్టపడితే ఇష్టపడుతుంది డబ్బు 
ఇష్టపడితే నష్టపెడుతుంది డబ్బు 
ఉన్నవాడికి భయపడుతుంది డబ్బు 
లేని వాడిని భయపెడుతుంది డబ్బు 


అదుపరితో పొదుపు అవుతుంది డబ్బు 
అదుపు తప్పితే కుదిపేస్తుంది డబ్బు 
పాదరసంలా చేజారుతుంది డబ్బు 
హాలాహలంలా చేజేరుతుంది డబ్బు 


ఆత్మీయుల అభిమానుల్నీ పెంచుతుంది డబ్బ 
అనుబంధాల్సీ అనురాగాలీ తెంచుతుంది డబ్బు 
అధికారంలో ఉంటే అమృతాన్ని తాగిస్తుంది డబ్బు 
అంధకారంలో ఉంటే విషాన్ని బ్రుంగిస్తుంది డబ్బ 





త 


చిత్రభాను 


దాశరథి అడుగుజాడలలో... 
- గుండు మధుసూదన్‌ 


ఏణను మీటి, జాతి తెలివిం దగ బెంచగ గోరి, యీ తెలం 
గాణము మాదటంచు నవకాన్యము వ్రాసియు తెల్లువారిలో 
ప్రాణమునింపి, 'దాశరథి' పాటులవెన్షియొ పొంది, తెల్లు మా 
గాణమునందు క్రొత్త మొలకల్‌ మొలిపించెను దేశభక్తితో ! 
నిన్నటి ఆంధ్రరాష్ట్రమును నిర్మితి జేసినవారె మా తెనుం 
గన్నలు కోరినట్టి తెలగాణను స్వార్థవిమోహ బుద్దులై 
అన్నునుమిన్ను గానక మహాంధ్ర కవుంగిలి జేరు నేడు మూ 
డున్షర కోట్ల తెన్గులకు డొక్కలు గాలె స్వరాష్ట్రహీనతన్‌ ! 
ఆలనపాలనన్‌ మజిచి ఆంధ్రప్రదేశపు మంత్రులెందటో 
కాలము బుచ్చుచుండ తెలగాణము వెన్కబడెన్‌ గదా ! విప 
త్యాలము దాపురించె ! సరదాలను మాని తెనుంగులార ! యీ 
నేలయు నింగియున్‌ మొరయ నిక్కపు భక్తిని చాటి వెల్తుడీ ! 

_ అదిగదిగో తెనుంగు జనులాకసమంత విశాల చిత్తులై 
పదపదమంచు మీ యెదను భక్తి సుమాలను పాదు కొల్టెడిన్‌ 
ముదమోనగూడు కైతలతొ, పొంగులు వాలు ప్రయత్మయుక్తితో 
పదములు పాడి పిల్చిరికపై గెలువన్‌ తెలగాణ రాష్ట్రమున్‌ ! 

నాయక ముఖ్యులెందణొ ప్రణాళికలన్‌ రచియించి, రాష్ట్రమున్‌ 
న్యాయపథాన వేగముగ నందగనెంచి, సభల్‌ విరాజిలన్‌ 
జేయు వచో విజృంభణ విశిష్టతలన్‌ వెలయించి, తెల్లులన్‌ 
వేయి విధాల నాదుకొన వేచీయునుండిరి రండు రండికన్‌ ! 

“నా తెలగాణ కోటి రతనమ్ముల వీణ యటంచు బల్మి తా 
నేతగ నుండి, పోరి, చెఅనిల్సి “నిజాము పిశాచమా ! ! మహా 
భూతమ !” యంచు బిల్చి మన పూర్వపు తెల్లుల విల్వబెంచు థి 

' దాతయు శక్తియుక్తుడగు దాశరథే మన మార్లదర్శియౌ ! 
ఇ.నెం.10-9-168, రామావారి వీథి, వరంగల్లు-506 002 ఫోన్‌: 530873 





73 


శ్రీలేఖ సాహితి 


నూ వూరు 
- అన్నవరం దేవేందర్‌ 
మొనవోయిన గడ్డపార, మొండి కొడవండ్లు 
కాకదిన్న కర్రుమీద దెబ్బలే దెబ్బలు 
కమ్మరోల్ల వాకిట్ల కాల్చిన బొగ్గుల వాసన లేదు 
కొలిమిల మంటల్లేక కూర్చాట్ల పడుతున్న కమ్మరి అంజయ్య. 
శ ¥ 4% 
ఎలుగటి నాగలి చెక్కే పెద్ద బాడిష అటుకెక్కింది 
పెద్ద కత్రం నోగలు చేసే జిట్రేగు కర్రేది ? 
గొర్రు, గుంటుకలు, బండి గీరెలు చేపిచ్చుడే మరిచిండ్రు 
ట్రాక్టర్లు, మిషన్లు ఊరు నిండినయి 
వడ్ల మల్లయ్య వాకిట్ల చెట్లు మొలిచినయి. 
కర శ 2 
కిర్రు చెప్పుల జాగలోన “బాటా” చేరింది 
దందెడు పేనుడు, తొండం ముడుసుడు చరిత్రలోనే మిగిలింది 
పరిగెలేరుడు ఎట్టి బతుకే మాదిగ రామయ్యకు మిగిలింది. 
ప. 
ఊరు ఊరంతా ఇంపు సొంపుగా లేదు 
ఇరిగిపోయిన పెంట పొనుక, తూట్లుపడ్డ వడ్ల బోరెం 
కూలిపోయిన పిడికెల కచ్చె-చెదలు పట్టిన పాత గుమ్మి 
పగిలిపోయిన కూరాడి కుండ-పనికిరాని ఉపకారి 
అరిగిపోయిన ఇసుర్రాయి-ఎండిపోయిన శాదబాయిలు 
మోట బొక్కెనకెల్లి పదాలు రాలె రోజులు పాయె 
ఊర చెర్ల సర్కారు తుమ్మలు లేచినయి 
ఎండిపోయిన మైసమ్మ మ్మకాడి మోదుగు చెట్టు. 
శల శ షల. 
మొండి తుమ్మలు, మొండి తుమ్మలు, మొండి తుమ్మలు, 
ఇగుర్లు లేని చింత చెట్లు-పడావు పడ్డ పటేండ్ల పెరండ్లు 
' ఊర్ల బతుకులన్ని ఎండి ఎరగష్ట అయినయి 
బొండిగెల జీవునం తకపెకలాడుతుంది. 


ఇ.నెం.17-4/5, టీచర్స్‌ కాలనీ, హుస్నాబాద్‌-505. 467 జ॥ కరింనగర. ఫోన్‌: 55433 
74 


చిత్రభాను 


చిత్రభాను గీతిక 
- భట్టర్‌ నర్ఫింహాచార్య 
ఆమని కోయిల పాటలతో 
ప్రకృతి కన్నె సోయగాలతో 
భావి ఆశల జీవన జ్యోతులతో 


కలిసి పయనిద్దాం చిత్రభానుతో 


గత వత్సర చేదు రుచులతో 
నవ్య వత్సర షడ్రుచులతో 

సమ్మిత జీవన పోరాటంతో 

మనుగడ సాగిద్దాం మానవత్వంతో 


మావి చిగుళ్ళు తిన్న కోయిల 
సుస్వరమే పలుకుతుంది 
పసి బుగ్గల చిన్నారుల 


లేనగపు మమతనే పంచుతుంది 


ఆధునికత పేర 'చిగుళ్టపై 
రసాయనాలను చిమ్మకు 
లేబ్రాయపు మనసులపై 
మత మౌథ్యాలను కమ్మకు 


శుక, పికముల భావ గీతం 
చిత్రభాను వత్సరానికి స్వాగతం 
సుఖ సంతోషాల ఈప్టితం 
మానవ సమాజ మనోగతం. . 





ఇ.నెం.1-7-310, ర కలి సుబేదారి, హన్మకొండ, జి॥ వరంగల్లు-506 010 


శ్రీలేఖ సాహితి 


జీతం-జీవితం 
- కొమజ్టాజు రామలక్ష్మి 
ప్రతి నెలా వచ్చేదే అయినా 
ఎప్పటికప్పడు నీ కోసం 
నా నిరీక్షణ 
అదనంగా ఏదయినా 
తెన్తావమోననే ఆశ 
కోరికలను చంపుకోలేని బలహీనత 
బాధ్యతలను నిర్వర్తించాల్సిన ఆవశ్యకత 
నీవొస్తావంటే ఏదో ఉత్సాహం 
తీరా ఒచ్చాక అంతా నిరుత్సాహం 
అతనా నీ కోసం 
ఎదురు చూడడంలో నాకానందం 
నీ మీద నమ్మకంతో = 
ముందుగానే చేపట్టే పనులు 
చెల్లించాల్సిన వాయిదాలు 
అడపాదడపా వచ్చే 
ఆకస్మిక వ్యయాలు — 
పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలనే ఆరాటం 
' భవిషత్తు కోసం వర్తమానంతో పోరాటం 
' ఇంతకూ నేనెవరినో తెలుసా! 
_. జీవితంకోసంజీతంకాక 
జీతం కోసం జీవిస్తున్న . 
మధ్య తరగతి సగటు మానవుడిని. 


న్‌ ఇనెం.5- 10- 84, కిషన్‌పుర, హన్మకొండ, జి॥ వరంగల్లు. 506 001 
౮76 


చుక్రాకుంయు 


ఆధునిక ఆది నూనవుడు 





- జి, ప్రభాకరస్వామి 

సినారె రాసినా-సిరానే పొర్లినా | 

గద్దరే పాడినా-గజ్టే మోగినా 

జియర్‌స్వామి ఉపదేశించినా-జయధ్వానాలే మోగినా ' ; 

మనకు ఫరకేంబడదు | 

అంశం ఐదైనా . 

సారాంశం ఎట్టిదైనా అ 

పఠనకేగాని పాటించడానికా ? . ' 
ఇంతెందుకు | 

హిట్‌ కొట్టు 

నెట్‌ కట్టు 


ఆఫ్టరాల్‌ జక దోమ 
ఏమైన ఫాలో అవుతున్నదా 
అంతా బేఖాతర్‌ చేసి 

రక్తం తాగడం లేదా 

మరి, ఈ చరాచర ప్రపంచంలో 


సమస పాణులకల 
par. బా య 


ఇనం 6-8-106. కిషన్‌పుర, హన్మకొండ, వరంగల్లు. ఫోన్‌: 571766 


శ్రీలేఖ సాహితి 


చరిత్ర క్షమించని నెరం 
- నెల్లుట్ల రమాదేవి 

ఈ తప్పకి చరిత్ర మనల్ని క్షమించదు 
ఈ దారుణాన్ని ధరిత్రి ఇక సహించదు 
మానవత్వాన్ని పరిహసిస్తున్న ఈ నేలని 
మరిక ఏ దేవతా కరుణించదు. 
ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డల్ని 
విపణి వీధిలో వస్తువుల్షి చేసినందుకు 
తొలి కాన్సులో ఆడపిల్లని కనడం 
తీరని నేరమయిన సమాజాన్ని నిర్మించుకున్నందుకు 
చనుబాలనీ, చందమామని ' 
గోరుముద్దల్నీ గోముగా లాలించే అమ్మ ఒడినీ 
పాలు మరవని పాలబుగ్గల పసివాళ్ళకి 
దూరం చేసినందుకూ- 
ఈ తప్పకి చరిత్ర మనల్షి క్షమించదు 
ఈ దారుణాన్ని ధరిత్రి ఇక సహించదు- 
పంచం కళ్ళ కప్పి 


& 


ర 


ళ్ళ తెరవని పసికూనల సాక్షిగా 


పిడి కాసులు దోచినందుకూ 


ర్‌ 


o 


ప్టిట్లో చట్టాన్ని పెట్టుకుని 
గుప్టిళ్ళింకా తెరవని చిన్నారులను 
గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించినందుకూ 
అమాయక గిరిజనుల మూఢాచారాలు . 
అధిక శాతం జనుల అవకాశాలయినందుకూ 


78 


చరిత్ర మనల్ని క్షమించదు- 
కనుముక్కు తీరు బాగుండడమే 
కరుణించలేని అపరాధమయినందుకూ 
కనీసవసరాల కోసం, కాసుల కోసం 
కన్నపిల్లల్షి అమ్ముకునే తల్లిదండ్రులున్నందకూ 
పారాడే పాలబుగ్గల పిల్లలు 
పాశవిక ప్రపంచపు క్రీడలో పావులవుతున్నారో, 
పరిశోధనలకు పరికరాలవుతున్నారో, 
పడుపు వృత్తికోసం పెంచబడుతున్న 
మాంసపు ముద్దలవుతున్నారో 

తెలియక స్తబ్దుగా జీవిస్తున్న 
స్పందన లేని ఈ సమాజపు సభ్యులమైనందుకూ 
ఇక ఏ చరిత్రా మనల్ని క్షమించదు 
ఈ ధరిత్రి ఇక మనల్ని సహించదు. 


ఆంధ్రా బ్యాంక్‌ జోనల్‌ ఆఫీస్‌, ఎన్‌.ఆర్‌.ఆర్‌. భవన్‌, హన్మకొండ, వరంగల్లు-506 001 


శ్రీలేఖ సాహితి 


సాపం శమించుగాక ! 
-మొహమ్మద్‌నవాజ్‌లలీ 
నన్ను చూచిన హరర 
“అచ్చు మేనమామ పోలిక అంటున్నారు 
మిసిమిలోగాని, రసికతలోగాని నిన్ను పోలను. 
పగలనక-రేయనక-ఎండనక-వాననక 
కండలు కరిగేలా కష్టింళునా 
కష్టాలను, నవ్చాలను-మ్యష్టాన్నంగా భుజిస్తున్న నాలో 
మిసిమి ఏనాడో వసివాడిపోయింది-రసికత ససి చెడింది 
బక్క జీవన సరళిలోనే మన సామ్యం | 
అర్ముడి కాంతిని నీవు అరువు తెచ్చుకున్నట్లే 
అప్పుచేసి పప్పకూడు కుడుస్తున్నాను 
అందుకే మాసంలో రెండవ పక్షం నీకు క్యష్ణ పక్షం 
నాకీ క్షణం శుక్ల పక్షం; మరు క్షణం కృష్ణ పక్షం 
అప్పులను తీర్జాలన్న బెడదలేని అద్యష్టశాలివి 
ఇనా-ఊరకనే తీసికోవలసి వస్తున్నందుకు 
నిర్వచించ లేనంతగా నీవు పడుతున్న బాధకు ప్రతీకగా 
నీలో నిలిచిన కళంకాన్ని చూస్తుంటే 
' నానాటికి పెరుగుతున్న నా బుణాలు-కబంధ హన్స్హాలై 

ఎన్నో త్యాగాల ఫలితమైన దేశ స్వాతంత్ర్యాన్ని 
కబళిస్తాయేమోనని కలుగుతూంది శంక. 


పాపం శమించుగాక ! ఓ శశాంకా | 





_ ఇనెం.8-22, నేతాజీ వీథి, నర్బంపేట-506 132 జి॥ వరంగల్లు. ఫోన్‌: 32586 


gshoe Grong otpecs, | 
ergo phe-parene dang | 
ciganpe ‘ogo-teRaQ 
z-nggRE Oe, | 971 జంటలు 2 త్రయ? 


19 









6961-£0-40| 9 


లో 


yea ౨9౫ | 


(సైంాం్లు “000-ఇత్రిత 

gy AGORA - 009490 GG, 
cpio "6 ‘990g (92909 

peg “యల 'ఢ ‘sy Be - geen 
AUPE, Ql GY క్రార్గం 
gyoncy ' Gate cgolge 

‘raltrcg “0000 “ఫలిల్లనీయిణ tenga 
agen (096% రయం Garp శ్రథం'(జల్లణి 


ggA ౨౪9౫ 1 (961-204? 





Rapp తివి? 





ల 


Gouna "9౪ 1 


gogyg "ఆ ha] ‘egoamoy Mog ae | 996418 | © 
| జ 


goggg “6 12 | ‘ocoawoy gogo ‘A| 3961-00-10 7 


9 ge ‘ee ‘Geocacg 0640, 


BEER ౦ళ్లంక్లంటి ES ౧0100 బర 
ga® ౨౪9౫ 1 iontee yoeg రర 9961-థ-07| 1 


CFO RRIOE ఇతి యలి( lf |Cage (4% యైశీ 
‘Oo 


(గా 


యా... న్‌ా క. 


అదా బ్లాకు మాకా దాదాప రారా అలానా కారా భారత ల్యారిత్యాదలాల మాలగా రాజా రాల యన రతా పదగనాదా స్తాన ార్తాకాలాత్యానాయాతరాగాలంలల అలల ne లంచాల మ ాలాడాంంకాలాా నారా రారా భయాదాడాలాాతారాపా మ గతా 






| Rr, 

Que 'C I9-cigmnteERe ops 
eR 'ఐ-శంం00 ' 00618 

omg C9-S9,s ల్ల 

R-Fr GR 

9M CANE, [CRON Gapty@ 

glpyo- Ron yoo, |'9pope "ర్ల, 0tneeg,, 

eRe 'జ-00రీయయయియల్లోగాల్లంల్ల ౧s 
00030? ‘p-Fanggn Gropp 
SHEE GEC, 

gaggle ‘eign ‘geo- gts, 
99% ఢిల్లల్లీల్ల-ఆంగ్లం “ఆ 19 

QR 'ఇరియంటీంు లి 18 
AVEC CEC, 

oRUeEs 0g కరి 

(సయం (ఇ-ఆం268 ౦ల్లణ్లండి ౨౮|| కరా, 
geANogn ‘C-Band cage 

oeRg ఆ D-H 

EOE MENG, 


9ధిణ ౨౪9౫ | 005029 PRE 1 





Goggnog రయి 6961-10-80] 6. 


Goggae gnong|  Seogoa ఇట 





6861-90-01} 8 
lrg 


Gate mpg i | 6908-90-86. 








ogygcsornGg 


‘ggg "౧ Segocged ఇ Nl 





aq 
otgmeoggg GOYCEE | OCS ఇిణలి 1౨ ‘goanoy (10g 02 096,-70-60 9 


తలల | కంల న 


wer 


cagteRm-యR0® 












megeg క poste] |. 
0ం9ిలయరొులలింయి ౧ ‘oad బంధ 22 | 069-2-607| si 
| gges'gotetef|  . 9et| rr: 
౧.౨9౯ డైంయుంక్లశి | ఇలయ (వంది “ర goat wE 08090 | 0661-01-97 ౫. 


cggaste | cao UNV? | 


Rogan gre 

ecg sy ‘eheeg PRE 

eg Be ‘gelesen ogpg-g 2, 
ర్రియ్యరాయి-డెల్లి 


she '2-0ధ0్ర్రోంచ2 oan 2-0gW | ogee pyog,| Gop Cc wa క 66-90-9 ౪ 


ధరలు! 


తంల తక gpo-ogMos sao | భిలలర్లులిడు జాజర 





gag 2 14 Gaggeg 99 1D | cago HVE 
ఆంగాంణ ogagog aCs-,papaed, కర్‌ యయ? | 


Gogg 23 
cigs goyeet 


eoge- fe yo svotecs ns, | | | 
gorge PoUgg- ఇయంత్ధిం-యాంకి | ged ౨౪9౫ ₹| ' |o66-£0-52| zt 
ఆరవ ఉదరం రిం శయం 0౧8 | | 


eoten gst, | అయం ceet| 949 ౨౪9౫ @ 688-260 [1 
svi ‘podene ఇ? | posts| 


svi top కరం c¥ ctqeleeds ogg ఒరి 'ఇార్యరిటిం? ఇంకి హణ 6961-01 01-72 ol 


oR 





5౪1 Soocengog 2 
goans-geg gs, | 


౧౧600యమ6ఖ-00208 | geatéeg | cogigee 












్రరణయిల్లిమి/09 "CF 14 






cgggapon | tages 090006 19 | cagngog ‘g 1D | | 9661-01-28 27 
గమిదారంటునంయాధంభాంలుం pegoy|  Gopsd gree | cigmasgkegog P| posts ‘goss 80 | 
fog oR RARER svi ‘geo 8 @ 94ిలె ౨౪5౫ ఫి 99 oles see) 968%-0-2| 17 
ఆ ఘయమణంమైణ oT] 
po. gtg 
aye faan- cops Fees ఇట్టి 9A ౨౪9౫ E ౦ల్లీయ!లం Gla] ‘ogoawWoy Jog ne | g661-z1-0E]| 07 
cigmanoeg| poste “౧తక్రో్తిం 
osongg gang lua, | gee? oysme nn] oheAngine క0య2 | “0600042 gepsop® | 966-167 61 
cniyg.nag leo ops] Adon ‘acgygog posta ‘Hap 5,80 
cage t-opes ఖ్రర్జ-టయయర్గంయిమి mgs | ‘cogjyepes cP] uv ‘Wpsoe gn] 9౪ (bol sg | ₹661-90-9| 1 
peg fee Sooganmg Gg 
“సైలలుంం్ల CNY ‘Pano 0% Note 
(సై ౨202౨ ఇధివ,7-096/006 ORG, nique? ogy? | ‘ogoawoy dog oz] 66-5-64. 
Ragerog 0642-0902 PoE, 
‘Rog gaegcag poste | 
(ంరతలిటి థతంళి-1-0960006 ese, | గాంయిజోక్లిం'ద్తయం gana | gages paeege mea] _ “ంల్లింకై asco మధిర 006-1-91. 9 
మ ‘on 








క్లల్లడ 


cgpSRe-RR0ణ | oe 


84 


show wogw pay సంర ౭729052 | 
Secon "000 19-0909ర0ళివి | 

ఇధి w-opesgA gogo gg 000, | 
IRE యడల Sood pons 12 
EE ౧ల్లిల్ల దెరల్లణ, $ర్నంల్లుంల్లు pa ల a 






ల స. అ : ee 19 ] 





gE 






కి 


9d ౨౪9౫ శ 191. ౯. 
న. థి ఇల క ee . :|s 90%. 2-10] 

Rodgongog ‘p-gne pg NPT DES 
0౧ CG “00906 Npe-npRPs 
98S ORQON-OYCRERE 
-ఉఅంధంణరై GB ONG, 
RR ORER 
cemete 
ceaaetel ఇలయిల్లి బంధం ge? 
esate | ops mpeg 
Al a AR | cig Eg 19 









కమ ts | ప. 
'నాయించంి 90g కుక _9661-1-8l 





Seog. "ఇ i | Seocgus లేంారాణు 
082౧9౦2 goa 19 Rogge గతిం? 
ర్రవఖె౨($ లింఆఢీవశి 
Beta eR | 









(బర్త ‘a iw | 


9661-01-91 





~~ 966-091 
కేక Gg ననన. వ. 
gee Air 588 | 0601-01-11 


Ia 





create 02000002 egy 1౨ 


౧౧౦ఇలోీయిలఖ-౦0్లాజంణ 9990400౯ 


Gacgetio ‘ego 192 


ot . 


6 gp | 


రర. 
| 


rz 


£7 


‘oR శై 


ల. 


సోడ 'ఆ్తధం'ఆ-0౧౨ర ధం(సైల-ం'స్టైల్టంజి 
SERN ‘BOOS D-H 
Soocgacge "ఆ I-coRgleareg 
.ఇంధంణరై ge (RRA, 








oyogy glee | Foggy qnogg 








1661-71-07] 





22౧ Reee-09్ష 
quagogtitg SAGA REPO ONCHEY 
aloeeon ‘E-ete ge tO ఇతి, 








een @ 040 CF 1.8 60 


cote "8 తగా? 


| 06-11-01 





Pe CE ERA LES RH, Hoggaow gg | 4661-00-07 ve 





We MOLE ‘gece 
apepen "6 ఇ 


రంల ATH 129 
ర్రయర్రయిరణ'ఆ ‘igang lrg 19 








9ిణ ‘Dus ¢ 1661-90-91] 99 





no.stye 
‘ogronWhoy Jog 92 | 4661-70-07 


Bangg Gag 
99029 GRRE 


esters 
BCR RROgOR ౨౮౯ (౯, 





0ణశీయియయిల్లల్లంి 19 ₹0 





. guotcgoe '69౪ hn] 
“992 “9 eet ‘ei 6 1౨ 
egken (089040 కలియ యం Be | niga leo in | 00ీయయయిల్లలైం్లు 1౨ 





pogtge ‘sg 8,80 | 
Ge Bolgs sa | 1661-60-08 





oe 


86 


ళ్‌ 


shoe glo ‘§oo(pese 
‘Fogg "6 letore "6 గ ‘ged 5208 


(ంంంణంం 'ఇ-ఆరఎg్ల గరం 
ORL) ౨౮౯-౦౧6 తఖ్లణ-0౧0ీయిటి Wg 


ggglteg aoglrogg 

229 Reee-mnwe ఏలె-ం౧స్లి 
cies e-oguipe teats 
QaEgCR OPPO I-A cog 
geo gompgog-eg sere 


RIG SR OY-EA ROI 

0౪03099 ‘gp 12-2920 Spas 

QE ROE 'C-QGORRE 

ete "9 194080 

000090 Npe-Es gs 

SegoRanRg 'ఇ-0య్లలింల9ల్లు 

guotgo® "09౯ o-oo 

QML EE OGO-MEIPR (౦౧1040 
gt p-యRe 





Sqr 


coinage "8 ee 


Baetge 214 





9౩౦2౦ gee 








Feet Geel ro | ౧294 ణల అయి 








668- 11. 00 07. 


ల. జ 


2661-90-82| 89 . 


త్‌ 


‘og 


ణ్‌ 


(0290 G0 CRF POSGCE,. 
(AOR RYORER POSEY) 
agen "Te gs fog 005, | Fagg age] ప్రాంత ‘gp 19 


త్త 


థి 


కధ 


gogge Sp యయయిం? QR, | కీయంంణంంు epg | caSegamoag Rog 
ల SOONER ‘coool 92 
(anigs ‘gwAogg ‘Ce, 

_ఖం806 Ree ౦ళ్లియణ OQ, ceo pe ? coiqmtegg 
౨౭౦ fee tote ఆరం ‘QE '0 1౨ 
egken (tore,-to gnome og] భయం ఖై . ccieyogg ‘pI 
tee colo Gu, జ 


0 


-RogQE కర gu Ganogcge0 ర్థిల్లణగ్లైర్ల Gogenog ౦షహార 00/09 "౪ la | 


ote 9920 ReC®,, 
QE "0 142 ‘Sood Ras 14 


sen ogagogds tp, West] ged ౨౪9౫ 
20 RPORER Gungippen క gusyocgl జంటలు 9 


0%్లలైల ౦౧|ఆర్లోన్లాంణ ogagog ౨౮ asc, - ర. ogg Qf 


94౫ ౨౪9) ¢ సం... . 
RCE ene మంబంపిం ఆల ess, |  Gagetio 00038 ses ¥ 


_ 00.40యిరఖ-0గ్లాషంణి 





st 


6 


posto ‘Sat 8,80 
లా Soles కణ | 2007-60-18 


2002-20-87 


7007-70-90 


2007-10-17 


1007-ఠ-09 


_ (0000-40-90 


postgg| 
‘goog glog | 6661-11-91 


0007-70-60 


ey 


Ly 
రా. 
Gp. 
bh 


ey 
zy 


ల అదర దడాల దా తరు. ర అంద కలలు దానన. దమయ జప చచ. రా ల మం ఇ 


88. 






CHITRABHANU 


(Collection of Free Verse Poetry) 





Edited by Dr. T. SRIRANGA SWAMY, M.A., Ph.D. 


క గ. ot . 
క ౮ 
ఇ వి - 
ry త్య క ల త న 
నె క MO న్‌ 


నక క నా 


. 


శ్రీలేఖ సాపాతె' వాడు ప్రచురించిన 


ఉగాది కవితా నంకలనాలు 
AC టా 1987 
EES 1989 
3. ప్రమోదూత... 1990 
కటల తాం 1991 
క అను 1997 
రర పాన 1999 
నన OO 2000 
CST 2001 
9. చిత్రభాను... 2002 

క 


a publication of 


SRILEKHaA SAHITHI 


WARANGAL. 


\ Sri Shanthi Offset Printers, Hanamkonda. Ph. 579541 


